ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక 


77] 


సంపాదకత్వం 
ఆ మారని తిరుమల 


సేకరణ 


మద్దాళి రఘురామ్‌ 


[ప్రచురణ : 
అంట ఇంట 
కై న్నర పక క స న 
2.2_647/158, సెం|టల్‌ ఎకైయిజ్‌ కాలని 
హపైదరాబాదు-500 018. 


[ప్రథమ ముదణ ~ 1981 
(పతులు - 1000 


అన్ని హక్కులు కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ వారివి 


వెల: రు. 15-00 


ముఖ చితం : శ్రీ ఎన్‌. టి. వి. శేషు 


[ప్రతులకు క 

కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, 
2_2-647/158, 

సెం_టల్‌ ఎక్సైజ్‌ కాలని 
హైదరాబాదు-!లి. 


ము ద ణః 
(శ్రీ మాధవీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌ 
కుత్చిగుడ, హైదరాబాదు-27. 





ను[దాసు మహానగరంలో 
తెలుగు మల్లెలు విరియిసున్న 
౧౧ అయనే 


వ రవుణయ్య రాజా గారికి 
ఈ పూనిక 
మా కానుక! 


కర్న య్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ 


De. రం 


ఇది మొదటి మాసే ఆయినా అందరి మాటలు ఆకళించుకున్న తరువాత 
_ఎవాస్తున్నమాట. 


మా “కిన్నెర” మొదటి దశలో దాలసాహితా?న్ని ఆంచులుముట్ట అభ్య 
సించింది. ఇప్పుడు ఈ రెండవ దళలో ఆధునిక కవిత్వాన్ని ఆకళించుకొంది, 


ఇందులో మా కిన్నెర నవనవంగా పవిధ శుతులు సారించి విభిన్న 
రుచులు వెలువరించినా, సారించినగితం ఒక్క పేనని ఆలోచనా దృష్టితో పరి 
కించినప్పుడు తెలుస్తూంది. 


ఆధునిక కవిత్వంలోని వివిధగతుల్ని వివిధ కవులు (పకటించినా, చివరకు 
చాలావిషయాల్లో అందరూ ఏకాభి పాయానికి రాగలగటం ఇందులోని (ప్రత్యేక 
తగా ఆనందం కలిగిస్తూంది. 


అందరూ విభిన్నతతో ఎవరికివారు, ఆతిరధులూ. మహారధులే అయినా 
తమరందరూ రధికులే అవడంలో సమానతను వారే గు_ర్తింపజేశారు, 


ఇందులో శిష్టులూ, వికిష్టులూ వున్నా, అందరూ వశిష్టులే (వకి+స్టః) 
అనిపిస్తూంది. కొందరు ఏకత్వంలో ఖహంతనంైం చూపి స్టే, మదికాందరు బహు 
త్వంతో ఏకత్వం చూపించారనిపించింది. ఇది ఒక ఆరోగ్యకరమైన తత్వంగా 
(గ్రహించాలి. 


ఒక్కచోట మా[తం “"సాం[పదాయానికి విరుద్ధంగా [(వాసిందే ఆధునిక 
మౌతుందా?” అన్న (_పశ్నలో శ్రీ దాశరథి, శ్రీ నారాయణరెడ్డి గార్లు విభిన్ను 
లుగ కనిపించారు. (శ్రీ దాశరథిగారి సమాధానంలో “సం|పదాయానికి విరు 
ద్రంగా [వాసేదే ఆధునికం అని అన్నా, వారి రచనలు చూచిశప్పుడు మ్మాతం 
ఆధుసికులుగా జమకట్ట లేము. ఆ కారణంచేత వారు మాటవరుసకు పెకి 
ఆధునికులే అనుకున్నా అంతర్వాణిలో సాం్యపదాలయికు అనిపిస్తుంది. 


6 


ఇక (వతి విషయంలోనూ, వతివారిలోనూ ఒక |పత్యేకత కన్పిస్తన్నా 
అందరిలోనూ సామూహికంగా నేను భావై కత్వాన్నే దర్శించ గలుగుతున్నాను. 
ఇది ఆరోహణా, అవరోహణా వివిధమార్గాల పరిపుష్టితో ఏకత్వాన్ని పరికంచె 
చక్కని రాగ్యపసారంగా మా “కిన్నెర” రసిక లోకానికి అందించటం చాలా 


కల రల తో శూ ఆ వ 
ముదావహమైవ రుషయంగాూ భావిస్తున్నాను. 


మున్ముందు “మా కిన్నెర” (పౌఢ నిర్భర వయః పరిపాకంతో (హపొఢ 
రసానుభూతిని ఆందించగలదని ఆశిద్దాం - 


ఇటు 
“హైదరాబాదు యం. ఏ. నారాయణరావు 
1-9-1981 అధ్యక్షడు 


కిన్నెర ఆర్ట్‌ థయేటర్స్స్‌ 


కిన్నెరని వేదిక 


తెలుగు సాహిత్యానికి ఎందరెందరో సేవచేకారు; చేస్తున్నారు. కవి, 
మండితుల సృజనాత్మక, వఏిమర్శకశ క్తుల్ని లోకానికి అందించ్చి చరిత కెక్కిన 
ఉదార గుణ సంపన్నులు కూడా లేకపోలేదుం 


కళా పోషకులు, కళాకార పోషకులు శారడా కటాత వీకణానికి విన్నులు 
కారు. సములు, సహోదరులు, ఆ షరస్పర పరివోషక (ప్రవృత్తే జాతీయ జీవన 
రంగంలో సంస్కృతీ సస్యాల్ని పండించింది; పండిస్తూంది. జాతి మనుగడను 
తాజ్యల్యమానం చేస్తూ వుంది. 


“కిన్నెరి -- కళాకారుల, కళాకార పోషకుల సమిష్టి సంవద. ఈ 
ఉభయుల హృదయ పూర్వక కరచాలనమే “కిన్నెర” కిన్ని విజయాలు సాధించి 
'పెట్టిందం కే ఆఅత్యుకి కాదు. 

[ప్రముఖ సినీ దర్శకులు శ్రీ దాసరి నారాయణరావుగారు ఆవిష్కరించిన 
ఆచార్య తిరుమల గాచి రచన “పల్లవి” తో “కిన్నెర పబ్లి కేషన్స్స్‌” విభాగం 


ad జో ఆయ్న అద 
పల్లవించి, యిప్పుడు శాఖోవ శాఖలుగా వ_సరిస్తూవుంది. 


శ్రీ ఎల్‌. మాలకొండయ్య గారి “హంనధ్వని”, (లలితిగీతాల సంపుటి) 
డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి బిరుద [పదాన సభలో వెలువరించిన 
“అభినవ త్యాగరాజు", రాష్ట్ర? రజతోత్సవాల్ని పురస్కరించుకుని, విశేష 
పరిశ్రమ చేసి వెలువరించిన “వెండి వెన్నెలి (కవితా సంపుటి), బాలల 
సంవత్సర సందర్భంగా ఒక సదస్సు నడిపి, వెలువరించిన “బాలసాహిత్యం .. 
లక్ష ణాలు, (వ్యాస సంపుటి) _- నేటివరకు కిన్నెర అందించిన పుస్తకాలు, 
ఈ సేవను రసజ్ఞాలు, సహృదయులు గుర్తించటం, అభినందనలు కురిపించిటం 
కేవలం కిన్నెర ఆద్భృష్షం. 


ఈ “ఆధునిక కవిత - ఆభిపాయ వేదిక _ [గంధ (పచురణతో 


కిన్నెర ఒక చారితాత్మక సంఘటన సృష్టించ బోతూవుంది. ఆధునిక సాహిత్య 
సౌధానికి ఈ గంథం ఒక మణి స్తంభం కాగలదని కిన్నెర |[పగాఢ విశ్వాసం. 


8 


ఈ గ్రంథ నిర్మాణానికి [ప్రణవం, పాణం శ్రీ ఆచార్య తిరుమల గారు. 
ఆధునికంగా తెలుగు సాహిత్యంలో తలెత్తుతున్న సమస్యల్ని, సందేహాల్ని, 
నిరాశా నిస్పృహల్ని; (పోదిచేసి ఒక ప్రళ్నావళిని తయారుచేసి _ ఒక పణాళికని 
బర్పరచి, కొంతమంది మహానీయుల షేర్లు సూచించి, వారి అభ్నిపాయాలు 
'సేకరించినట్టయితేం ఆ అభిప్రాయాలతో ఒక (కొత్త చర్నితని తెలుగు సాహి 
త్యంలో సృష్టించవచ్చునని తిరుమలగారు చెప్పారు. వారి ఆలోచన కిన్నెరకు 
ఆమోదయోగ్యమే కాక ఆనందదాయకం కూడా ఆయుంది. తెలుగుదేశంలో నలు 
మూలలా వున్న కవి పండిత ఏమర్శకులకి, చాలా మందికి పోస్తుద్వారా _పళ్నా 
వళి పంపించాం. సమాధానాలు రాలేదు. రిమైన్షర్స్‌ ఇచ్చాం - ఆయినా ఫలితం 
శూన్యం. ఇలా కాదనుకుని వ్య క్రిగతంగా కలుసుకొని అభిపాయాలు సేకరించటం 
మొదలు పెట్టాం. వ్యయ పయాసనలకి గురి ఆయ్యాం. ఐనా యిలా ఈ పడి 
మంది మహానులావులతో ఈ పు_స్తకం తయార వకిటం విశేషంగానే చెప్పుకుం 
టున్నాం. ఆధునిక సాహిత్యానికి ఈ గంథం ఏశళ్యరూపమని చెప్పలేం కానీ 
అసంపూర్ణం, ఆసమ|గం మాతం కాదని మనవి చేస్తున్నాం. 

మదాను నగరంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక మాలకు అండగా 
నిలుస్తున్న కళాపోషకులు “రాజ్యలక్ష్మీ ఫౌండేషన్‌" వ్యవస్థాపకులు [ప్రముఖ 
వ్యాపార వేత్తలైన శ్రీ రమణయ్య రాజాగారు, ఉత్కృష్టమైన విశిష్టమైన ఈ 
గంఠాన్ని స్వీకరించటం “కిన్నెర కి మరింత వన్నె చేకూర్చిందని మనవి 
చేస్తున్నాం. రాజావారికి మా కృతజ్జతాభి వందనాలర్చిస్తున్నా . 

కిన్నెరకి వెన్నెముకగా నిలిచిన కిన్నెర అధ్యక్షులు శ్రీ యం. వి. నారా 
యణరావు గారికి ఈ (గంథ (పచురణలో సహకరించిన ఆత్మ యులు 
(శ్రీ (తిపురాన రాఘవదాను గారికి తమ తమ ఆభి|పాయాలు అందించి మా 
ఆశయ సిద్దికి తోడ్పడిన [పముఖ కవి, పండిత విమర్శకులకు, ఈ[గం౦థాన్ని 
మీ కర కమలాల కందివుటానికి (శమించిన శ్రీ ఆచార్య తిరుమల గార్కి. 
అందంగా ముఖ పష్యతాన్ని తీర్చి చిదిన శ్రీ ఎస్‌. టి. వి. శేష గారికి, ఇండియా 
బ్లాక్‌ మేకర్స్‌ శ్రీ సుబ్బారావు గారికి, ఇంకా ఎందరో .... ఆందరికీ 
కృతజ్ఞతలు తెల్పు కుంటూ రా 

మీ [పోత్సాహాన్ని, పరిపూర్ణ సహకారాన్ని ఆశిస్తూ 


చెపెంబరు 1961 
ల కార్యదర్శి 


చె దు-18 
న కిన్నెర పబ్లి కేషన్స్‌ 


పుష్పకం 


ఈనాటి సాహిత్యలోకంలో ఉన్న ఆఅసంత్భృ వివి, అశాంతిని, ఆజ్ఞానాన్ని 
ఆవహేళనని, దృష్టిలో ఉంచుకొని ._ అనేకానేక చర్చల తర్వాత, 
శ్రీ పి. ఎన్‌. గోపాల కృష్ణ (ఆకాశవాణి, మదాను గారి సహాయంతో 
ఒక (పళ్నావళిని తయారుచేసి, చి॥ మద్దాశి రఘురాం కి చూవించి “వటి సమా 
భానాలు పు నక రూపంలో మనం లోకానికి అందజేయాలని” చెప్పాను, 


అలానే 


“కురెలా చెబికే అలా” అన్నాడు రఘురాం నవ్వుతూ. 


ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగాను. కానీ అనుకున్నట్లుగా తెలుగు 
దేశంలోని మేధావు లందరి దగ్గర నుండి అభి పాయాలు రాబట్ట బెక పోయాను. 
ఇందులో నా దురదృష్టం, మేధావుల కూదాశీన్యం తప్ప |పయత్న లోపం 
మాతం లేదని సవినయంగా విన్నవించుకుంటున్నాను. 


వ్య క్రిగతంగా శమించాను. ఈ (గంథంలో మీకు కనిపించే మహ 
నీయుల్లో శ్రీ వేదుల, శ్రీ మహేధర, శ్రీ సి. నారాయణ రెడ్డి, శ్రీ కుందుర్తి 
తమ తమ ఆభిపాయాలు పంపించారు. మిగిలినవారిని నేను స్వయంగా కలుసు 
కుని ఆభి_పాయాలు (వానుకున్నాను. శ్రీ రాయ్మపోలు వారు, శ్రీ నార్ల్షవారు 
విద్యా వయోవృద్దులు కావటంచేత తమ తమ అభి|పాయాలు య దెచ్చుగా (పక 
టించారు. వారు నాకీ పూనికలో చేయూత నిచ్చి దీవించటమే మహద్భాగ[ంగా 
భావించాను. శ్రీ నార్హ వారు నా _పళ్నావళిని విని “మీరు వేసే ఈ [పళ్నలన్ని 
టికి మీరు సమాధానాలు రాబట్టి లోకానికి ఆందివ్య గల్లితే -- అదొక గొప్ప 
సారస్వత సేవే అవుతుంది. నా కెప్పడూ ఇలాంటి (ప్రశ్నలు ఎమరవ్వులేదు _ 
నేనెప్పుడూ ఆంత లోతుగా ఆలోచనా చేయలేదు -- మీ పయత్నం మంచిది -” 
ఆని అఫేనందించారు. వాది అభినందన నా ఇంతో సంతోషాన్నిచ్చింది. ఆ 
సంతోషంతోనే (శ్రమించాను. కనీసం లోక | పసిద్దులైన ఆధునిక సారన్వత 
మూర్తుల అభిపాయాలై నా సేకరించాలని తపించాను, శ్రీ శ్రీ గారిని ఒకానొక 
సందర్భంలో ఇక్కడే కలునుకుని వారి అభపాయాలు రాసుకున్నాను. ఆరు ద 


10 


గారి ఆభిపాయాల కోనం మాను వెళ్లవలసి వచ్చింది. ఆరుదగారు నాయడ 
చూపించిన ఆభిమానం వ్యక్తిగతంగా మరువలేనిది. ఆలాగే ఈ (_గంథాన్ని 
అంకితం తీనుకుంటున్న శ్రీ రమణయ్య రాజావారికి నాయెడ గల _పేమాభ్రి 
మానాలకు నే నెప్పుడూ స్పందిస్తూ వుంటాను. 

ఈనాటి ఒక సాహిత్య బిజ్ఞాసువులో చెలరేగిన అకాంతిని అణిచి ఈ 
పున్తకం వూరట కలిగించాలనే ఆకాంత్నించాను. అందుకు అభిపాయాలు 
నిష్క-ర్షగా, నిశితంగా, నిర్మ మత్వంగా, నిరవాంకారంగా ఉండాలనే (పార్ధించాను 
అయా అభిిపాయాలతో ఇప్పుడు నేను ఏ సిద్ధాంతాన్ని స్టాపించటాసికి [పయ 
త్నించటం లేదు. ఈ పుస్తకం క్‌ సహృదయ పాఠకుల అభి పాయాలు 
కూడా కావాలి. ఇలాంటి [పయత్నాా లింకా ఎన్నో జరగాలి. అప్పుడు గానీ 
ఈ ఆధునిక తెలుగు సాహిత్యానికి రిక ఆకారం గాన్కీ ఒక పేరు గానీ ఏర్పడవు, 
ఏడాదిపాటు శమించి. తయరుచేసిన ఈ [గంథం నాకెంతో నంత్భ ప్తి కొచ్చింది. 
ఈ సంతృప్తిని నాకు మిగిల్చిన వ ద్దాళి దఘురాం కి కృతజ్ఞుణ్ని. 

అవ్యాజుమెన అభిమానంతో తమ అభి పాయా లందింవిన సాహితి 


అదో 


మూర్తులకు (పణామాలరి నూ 
అవ శకట ఆయలాకో 
“విద్వానేన విజానాతి విద్వజ్ఞన పరిశమమ్‌” -- 


అనుకుంటూ సెలవు తీనుకుంటాను. 


వ 
చైతన్య కళాశాల విడ్యజన విధేయుడు 

శ్వ 
హైదరాబాదు ఆచబార్య తిరుమల 


సంపాదకుడు 


ఇ౦దులో--. 


సాని 
. 


65 లిం 
ఉ . 


య 


10. 
11, 


న రు అ ఈ 


ఆచార్య రాయ్మపోలు సుబ్బారావు 
“ఆస్థాన కవి” _ శ్రీ దాశరథి 
ఆరుద 

సి, నారాయణ రెడ్డి 

దివాకర్ల వేంకటావధాని 
గుంటూరు శేషేంద్ర శర్మ 
కుందుర్తి ఆంజనేయులు 

వేదుల సూర్యనారాయణ శర్మ 
మహీధర రామమోవాన్‌ రావు 
నార్ల వెంక టేశూర రావు 


— అధి పాయా లున్నాయి. 


[ఓ తెలుగులో ఆధునిక కవిత్వం ఎప్పటినుండి మొదలయ్య్యందని 
మ్‌ రనుకొంటున్నారు ? 


తఠీ: 

తోకచుక్క. వెలువడ్డ 191౧0 లో. ఆనాడే గురజాడ ముత్యాలనరాలు 
గుచ్చాడు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 

కందుకూరి వీరేశలింగం పంతులుగారు మొదట సం|పదాయ కవితకమే 
చెప్పియుండిరి. కానీ, తర్వాత తమ ఆఅభ్మిపాయమును మార్చుకొనినట్టు కను 
మించును. వారి ““సరస్యతీ నారద విలాపముిలో ఆధునిక కవిత్యమునకు 
అవ్యవహిత పూర్వముగా నున్న కవుల కవిత్వమును విమర్శించిరి. అది, రస 
భావహీనము; శణభాలంకార పచుతమె క కవిత్వము. దానివలన సరస్వతి సెంద 
ర్యము చెడినదని వారి ఆభిపాయము. దానికి ఆంగ్ల భాషా (ప్రచారము కూడ 
తోడ్పడినది. ఆప్పటినుండి ఆధుసిక కవిత్యము ఆరంభ మైనదని చెప్పవచ్చును. 
డాం సి. నారాయణరెడ్డి వ 

ఇరవయో్యో శతాబ్ది తొలి పదిలో. రాయపోలు 'లలితి స్వరంలో; 
గురజాడ “ముత్యాల సరం' తో_ 
గుంటూరు "శేషేంద్రశర్మ : 

కాల చిహ్నాలను బుట్టి ఆధునికతను గుర్రించేటట్రయితే, తెలుగులో 


గురజాడ అప్పారావు గారికి పూర్వం ఆధునిక లక్షణాలున్న సాహిత్యరచన 
చేయబడినట్లు షె సాక్ష్యము లేదు, 


డా. దాశరథి: 

గురజాడ నుంచి. 
కుందుర్తి క 

ఆధునిక కవిత్వ లక్షణాలు ఆని నేను అనుకుంటున్నవి గురజూడలో 
తొలిసారిగా తొంగి చూశాయి. ఎప్పుడంటే ఆయన శ జ్ఞాడంబర (ప్రధానమైన 


లి 


ఛందో బద్ద సం|పదాయ కవిత్వాన్ని వదలి జానపద సాహిత్య సంబంధమైన 
ముత్యాల “నరాన్ని చేపట్టి, జానపద కవితా సహజ లక్షణమైన సారళ్యాన్ని 
సేరకరించి, కవితలో సమాజ వాస్తవాల చి|తణకు ఉద్యమించినప్పుడు. 


శ్రీశ్రీ (పవేశించిన తర్వాత సారళ్యం మొదలగు ఆంళాలు కొంచెం 
వెనుక బడినా సమాజమూ దాని (శేయన్సూ ఆనే అంశాలకు అత్యంత 
ప్రాధాన్యం వచ్చి ఆధునికతకు సంపూర్ణ స్వరూపం వచ్చింది. 


ఆర్నుద : 

వీరేశలింగం పంతులుగారు కవుల చరిత రాస్తూ ఆధునిక యుగమని 
మూడవ భాగాన్ని రాశారు. ఆందులోని కవుల పేర్లు ఈ వేళ చూ స్తే వాళ్ళంతా 
మనకి పాచీనుల్లాగ కనబడతారు. ఆధునిక మన్న మాట ఎప్పుడూ సౌ పేక్షం; 
150వ శతాబ్దంలో పాల్కురికి సోమనాధుడు ఆధునికుడు. ఆలాగే శ్రీనాథుడు" 
దిగంబర కనులు, విప్రవ కవులు రేపటికి పాతబడిపోతారు. ఎన్ని శతాబ్దాల 
(కింద రాసినా రేపటికి కొతగా వుండేదే ఆధునికం |! 


మహీధర రామమోహనరావు : 


ఈ నాటి మానవుని ఆశలను ఆశయాలను, నుఖదుఃఖాలను, కోప 
తాపాలను ఆత్మీయతలను, అనుతాపాలను వ్యక్తం చేస్తున్న రచనను ఆధునికం 
అనాలి, 


డా. వేదుల సూర్యనారాయణ శర్మ : 


కవిత్వము ఆన్నా సారస్వత మన్నా ఒకటే. సరస్వతికి సంబంధించినది 
సారన్వతమౌతుంది. సరస్వతి (సరన్‌ వతి సరన్సు గలది. సరస్సు అనగా 
[(సవాహము. (పవాహము కలది అనునది సారస్వతము అను మాటకు అర్థము. 
నిత్య|పవాహంతో సారన్వతము |పగతిశీల మైనది. కాగా, దీనికి [పాచీనత, 
ఆధునికత అను విభాగ వేర్పరచడం కూడదు. ఎప్పుడూ [పవహించునదివలె 
సారస్వతము కూడ నిత్య నూతనముగా ఉండుచూనే యున్నది. కాని, శైలి 
యొక్క, ఛందన్న్సుయొక ప్రాచీన, నవీనతల ఆధారంగా కవిత్వమునకు 
కూడ ప్రాచీనాధునికత్వ భేదములు చెప్పబడుచున్నవి. కవిత్వము |పతిభా 
సమన్వితము. (పతిభ నిత్య నూతనము. కాన ఆధునిక కవిత్వము ఆదకాలము 
నుండియు _పగతితో వచ్చుచూనే యున్నది, 


జి 


“కవి అనగా “కం వయకితి కవిఃి” అనగా కంజాసుఖమును వయతి=జా 
నేయువాడు ఆని, నుఖమును అనగా ఆనందమును నేయవాడు ఆనగా శిల్ప 
మును చేయువాడని అర్థము. ఈ వ్యుత్పత్యర్థమ.తో ఆనందానుసంధానము 
చేయుట కవితా లక్షణము. ఆట్టి లష్షణములో (వాబీనత, ఆధునికత అను 
భేదములేదు. అనగా కవితా ముఖ్య ధర్మమైన ఆనందాను సంధానము నాడూ - 
నేడూ ఒకటే. కాన |పాచీనాధునిక భేదము లేనే లేదు. కాని ఆనందము అను 
మాటకు [పాచీనులు ఐహికానందము కాక ఆముష్మికానందము అను అర్ధము 
ప్రధానముగా స్వీకరించి, ఆ రకమైన ఆనందమును కల్గించు కావ్యములు రచిం 
చిరి. అట్టి కావ్యములే భారశ, భాగవత, రామాయణములు. తరువాతి వారు 
ఐహికానందమును ధర్మముతో జతచేసి తదనుగుణముగ కావ్యములను రచించిరి. 
అటు తరువాతి వారు ధర్మ (పసకక్రి లేకుండ సంఘదృష్షితో సాంమికానంద 
మును |పధానము చేసి కావ్యములు [వాసిరి. ఆటు పిమ్మట పాశవికానందము 
కూడ కవిత్యములో చోటు చేసుకున్నది. ఈ విధముగా కవి తన దృక్పథమును 
మార్చుకొని రావడం వల్ల |ప్రాచీనాధునిక ఖేదం కవిత్వమున కేర్పడింది. కాని 
కవితా ధర్మమైన ఆనందాను సంధాన మన్నింటను ఒకటే. అనాది నుండియు 
ఆధునిక కవిత్వము వచ్చుచున్నదని దీనివలన గుర్తింపవలెను. 


(5) “ఆధునిక కవిత్వం' అంటే మీదృష్టిలో ఏమిటి? 


ణా. దాశరథి: 
ఆధునిక కవిత్వం అంటే పజలను గురించి, లేదా మానవ కల్యాణం 
కోసం (వా సేద్‌, కొత్తదనం కొద్దో, గొప్పో కలది. 


కుందుంర్తి: 


ఆధునిక కవిత్వం రాయడం అంటే కవి తాను సమాజంలో ఒకడుగా 
భావించుకొని, వర్తమాన సమాజ స్వరూపాన్ని మార్చే కృషికి దోహదకరంగా 
కవితలు రాయడం. తాను యితరుు కంటే అధికుడననే అపహాంకారం ఆధునిక 
కవికి పనికిరాదు. కావ్య వస్తువునూూ దానికి సంబంధించిన Expression నూ 
కూడా |పజలనుండి (గహించడానికి ఎది సిద్ధంగా వుందో ఆది ఆధునిక కవి 
త్వం, ఆధునిక శబ్దం వాడడంవల్ల యిది కాల సంబంధి ఏమో అనే ఆనుమానం 
కొందరికి రాకుండా దీనిని [పజా కవిత్వం అంటే మంచిది, మార్గ కవిత్వంలో 
భాగమైన [పజా కవిత్వం జానపద సాహిత్యంలో పూర్తిగా చేరలేనిది, 


ల య. నారాయణ రెడ్డి ? 

“ఆధునా ఆంటే నేడు, “ఆధునికం? అంటే నేటిది. ఆధునిక కవీత్య్మం 
అంటే స్థూలంగా నేటి కవిత్వమన్నమాట. అయితే, సమకాలీన కవిత్వమంతా 
ఆధునిక కవిత్వం కాదు. మరో “రామాయణం” మరో “బహోాస్ట్రండ పురాణం 
ఈనాడు రాసినా అది పాత కవిత్వమే. కొన్ని కొత్త భావాలుండొచ్చు. సరికొత్త 
వ్యాఖ్యానాలుండెచ్చు. నా దృష్టిలో ఆధునిక కవితకు మూడు లష్షణాలుండాలి. 

1. వస్తు నవ్యత బీ. నంవిధాన నవ్యత తి, ఆభివ్య క్రి నవ్యత, 
డౌ. దివాకర్ల శ 

సంస్కృత [ప్రభావము తగ్గి ఆంగ్ల _పభావము అధికమగుట, చీర్హములై_న 
వర్ణనములు లేకుండుట, భాషా ఛందస్సులలో కొద్దిగా మార్పు కనిపించుట 
సామాన్యులను కూడ నాయికా నాయకులను చేయుట్క ఆధునిక కవితా 
లక్షణములు. 


ఠీ: 

సమకాలీనులంతా ఆధునికులు కారు. నేటి జీవిత సమస్యల పరిష్కా_రానిక్‌ 
చేసే [పయత్న మే ఆధునిక కవిత్వం. విశ్వనాథ సమకాలీనులలో (పాచీనుడు; 
ఆరు[ద ఆధునికుడు, 


గుంటూరు శేషేందళర్శ్మ - 

ఈ [(పశ్న [పకారం కవిత్వాన్ని విశ్తేషించి పరిశీలించాలి. కవత్వాసికీ 
మూడు శరీరాలున్నట్లు భావించవచ్చు. చెకి కనిపించే బహిశ్ళారీరం సరై 
సామాన్య జన అహగాహనకు ఆందే నాగరికతా సంబంధమైన లక కవొలుం 
ఆహార విహారాదులు, వస్తాది అలంకరణలు, గృహ గామ వట్టణాది నిర్మా 
కకాలు-ఇత్యాా ది నిత్య బీవన విశేషాలు. కబత్షషం యొక రెండవ శరీరం 
కించిదంతర్గతంగా ఉండేది. ఇది మనుష్య సంస్కార సంబంధి లత్‌ణ జన] 
మైనది. తండిని కొడుకు గౌరవించటం, ఆగజుణ్ని గౌరవించటం, ఒకే 
భార్యకు బద్దుడె వుండటం, స్నేహధర్మం, (పభుత్వ [పజల సంబంధం, స్వామి, 
సేవక సంబంధం-ఇత్యాడి ఆంతసాార జన్యమైన కులువఅ సముదాయం. 


నన్నయగారి కవిత్వం తీసుకుంటే ఆందులో కిరీటాలు, ఖడ్గాలు, సింవో 
సనాలు, గజాశ్వాది వాహనాలు కేశజాలంలో పుష్పాలంకరణలు, ఇత్యాదులు 


త్‌ 


ఆయన కపిత్వుపు బహిక్ళరీరంతో కనిపిస్తాయి. ఆట్లాగే దానీ ఆంతక్ళకిరంలో 
పితృవాక్య పొలన, ఏకపత్నీ వతం. సేవక భక్తి, [పభుభ క, సొంత ఆస్తి, 
ఇత్యాది రాజకీయ, సామాజిక, ఆర్థికవిలువ ము కనిపిసాయి ఈ బహిశ్శారీరంలో అంత 
శరీరంలో కనిపించిన లక్షణాలేవీ యీ వాడు సే కవుల్లో కనిపించవు. ఈనాడు 
కుర్తన్‌ షర్టు,_కాఫింగ్‌,నవీనవర్నిచరు, ఇళ్ళు,రస్తాబులా _టివి కశపిస్తాయి ఆలాగే 
వెత్ళ వాక్య పరిపాలన కూడా ఆనాటి దృఢ వత=కాదు యీనాడు. (పభుభకక్తి 
యూనాటి రాజకీయ విలువకాదు. ఈనాడు దాని స్థానంలో పజా సాక్షమ్యం 
వచ్చింది. ఆనాటి స్యామి- సేవక సంబంధం స్థానంలో యీనాడు సర్మమానవ 
సమానత్వం వచ్చింది. ఆనాటి వ్య కిగత ఆస్తికి బదులు సామాజిక ఆస్తీ 
యీనాటి ఆర్థిక విలువ. ఇప్పటికే లోకం ఈ విలువను భూగోళం మూడు 
వంతులు భాగంలో అమలు జరిపింది కూడా. ఈ విలువను నన్నయగారి 
కాలంలో ఉడ్దోషి స్టే నిండు కఠిన శిక్షకు ప్యాతుడవటంలో సందేవాం బేదు.* 
ఈ రెండు శారీరక లక్షణాలూ కేవలం దేశ, కాల జన్య మైనవి అనేది సామాన్య 
విజ్ఞానం. కనుక కవిత్వం ఈ లక్షణాలచేక ఆధునిక లేక |పాచీన లక్షణమని 
విభజించి, గుర్తించబడవచ్చు. 

కానీ, ఈ రెడు శరీరకోశాలను దాటి యింకా లోతుకు వెళ్ళినప్పుడు 
వుండే మూడవ (పదేశం-అడది శరీరమా? ఆత్మా? అని నిర్ణయించటానికి వీలు 
కానిది. పె రెండు దేశ కాల జన్య సందర్భ, సన్నివేశాల్లో మనిషిపొందే గాఢాను 
భూతి నుంచి ఉత్పన్నమయే్యే విచితమైన మాటో, లేక దృళ్యమో, వఏద్దేతే 
ఉ_కమె పాఠకుణ్ని ఆశ్చార్నామాతానికి గురిచేన్తుండో-ఆ [పాణతుల్యమైన 
వైచి/తి, ఆశ్చర్యాహాదజనకమెన భంగిమ- ఆడి ఎప్పుడూ దేశ కాలాతీతంగా నే 
వుంటుంది. ఈ మూడవ వస్తువు కవిత్యపు మూడవ శరిరం అనగలమా? లేక 
కవిత్వపు ఆత్మ అందామా? పెరెండు శారీరక +తణ సముదాయాలూ దేశ 
కాలానుగుణంగా మారుతూ వుంటే-యీ అంతరంగిక విదిత అనిరశ॥చ సయ 
పదార్థం, ఏదైతే కవియొక్క_- ఆత్మిక వదార్థమో, ఆడి మా తం దేశ కాలా 
బాధ్యంగా, శాశ్వతంగా వుంటుంది. కనుకనే ఎంతో [పాచీనుడైన వాల్మీకిని 
చదివి, యీనాడు కూడా &0౦వ శతాబ్దంలో మనం ఆవ్హాద పరవశుల మాతున్నా ౦* 
వైదిక కవితలు కూడా మనల్ని ఆక్చర్యబంధంతో కట్టి పడవేస్తున్నాయి. 

దీనివల్ల తేలే కేమి౬ందటే, దేశ కాల సంబంధమైన కవిత్యపు బహిడఠంతద 
శరీర దైన లతణాలు, ఆ భాష, మనకు సంబంధించినవి కాం పోయినప్పుటికి = 


గ్ర 


వాటే కావ్య ధర్ముంచేత ఆవి మనల్ని స్వపాశ వశం చేసుకుంటున్నాయి. కనుక 
కవిత్వపు ఆధునికత, [(పాచీనత్క రాజకీయ, సామాజిక, ఆర్థిక విలువల చేతనే 
నిర్ణయించబడగలదు కానీ కవిత్వపు ఆంతసృత్త్వమైన కావ్య ధర్మంచేత--కవి. 
త్వానికి కాల విభజన కుదరదు. 
ఆరుద్ర : 
పె సమాధానం లోనే దీనికి కూడా సమాధానం చెప్పాననుకుంటాను. 

సూకుణ్ని చూసి శౌనకాది మహామునులు ఒక కథ చెప్పమన్నారు. ఎలాంటి కథ 
కావాలని అడిగాడు. వాళ్ళో కోరికని నశ్నయగా రిలా రాకారు *-_ 

ఏయది హృద్యమ పూర్వం 

బేయది యుద్దాని వినిన నెలుక సమగ్రం 

బై యుండు నఘ నిబర్హణ 

మేయది యక్కథయ వినగ నిష్టము మాకొన్‌ !! 
ఆన్నారు. ఇవే మాటల్ని మళ్ళా తిక్కన్నగారు ఆఖరి పర్వంలో పేర్కొ 
న్నారు. ఆనాటి నుంచి యీనాటి దాకా అపూర్వం ఏదై తే అదే ఆధునికల 
అవుతుంది, 


వేదుల : 

[(పగతి శీలత్వమే ఆధునిక కవితగా చెప్పవచ్చును. 
నార్ల వెంక కేశ్వూరరావు : 

నేటి మన ఆధునిక జీవిత రంగంలో వీలైనంత సులభంగా, వీలైనంత 
ఆధికంగా, ప్‌లై నంత తకిరితంగా, వీల నంత ధనాన్ని మూటగట్టాలన్న తాష 
[త్రయం కనబడుతూన్నథి. ఇదే జాడ్యం సాహిత్య రంగంతో కృషిచేస్తున్న 
వారిలో కూడా చాలా వరకు కనబడుతూ వున్నదంపే--అందుకు నన్ను 
మన్నించాలి. 

ఆలోచన నుంచి, తపన నుంచి, ఒక విధంగా తపస్సు నుంచి సాపాత్యం 
వెలువడాలి. ఇందుకు మారుగా (పసుతం వీలైనంత తేలికగా వీలై నంత హెచ్చు, 
ఖ్యాతిని సంపాదించటానికి తాషతయం స్పష్టంగా గోచరిస్తూవున్నదిం 
మహీధర రామమోహనరావు : 

అయితే *ఈనాడుి-ోమానవుడు” అనే మాటల ఆర్థం ఏమిటని (ప్న 
తచ్చేవారున్నా రు, ఏనాటి కానాడు, ఎక్కడి కక్కుడ ఈ మాటలకు పరిధులు, 


7 


పరిమితులూ వున్నాయి. ఈ విశ్వంలో పతి ఒక్కటే ద్వ్వైవిధ్యం గలదే. పతి 
ఒక్కటీ సాపేక్షకమే గాని నిరపేతం కాదు. ఆ దృష్టితోనే మన ఆలోచన 
సాగాలి. 


< [1881లో ఛందోబద్ద కవిత్వం రా నేవాళ్లు ఎ తెగకు చెందిన 
కవులవుతారు * 


శాం డెవాకర్ల క 

కవిత్వము ఛందస్సు మీదనే ఆధారపడిలేదు. రసాత్మకమైన వాక్యమేడై 
ననూ కవిత్యమే ఆగును. ఛంచోబద్ధమయు రసహీనమైన కవిత్వము (వాయు 
వారు ఛందోవేత్తలగుదురు కాని కవులు కాజాలరు. కొందరు సలక్షణమైన భాషా 
భందన్నులలో ఆధునికభావము లిమిడ్చి కవిత్వము [వాసినవారు కలరు, వారిని 
“నియోక్లాసి సిస్ట్‌" అనవచ్చును, 


కావల్సింది కవిత్వ స్యరూపం కాదు, స్వభావం. ఛంద స్పేదయినా సామా 
జిక స్పృహ ముఖ్యం. మా।తా భందస్సుల్లోనే మళ్ళీ రామాయణం రాస్తే అది 
ఆధునిక కవిత్వం అనిపించుకోదు, 


జా. సి. నారాయణరెడి : 
CS 


తెలుగులో ఛందస్సు రెండు రకాలుగా వుంది. 1. అక్షర గణ ఛందస్సు; 
అంటే ఉత్పల చంపకాది వృతాల్లో ఉండేది. 2. మాతా ఛందస్సు; ఇడి 
తగడల్లో గేయాల్లో ఉండేది. [పశ్న్న ఈ రెంటిలో డన్ని ఉద్దేశించించో 
స్పష్టంగా లేడు. 
కుందుర్తి కి 

1980 లో ఛందోబద్ధ కవిత్వం రాసేవాళ్ళు తమ కండ్ల ముందు వచ్చిన 
మార్పును గ్నుర్సించలేని వాళ్లు; లేదా గుర్తించడానికి అనేక కారణాల వల్ల 
యిష్టపడక మొ._డికె త్తినవాళ్ళు. సాహిత్యపు విలువలతో వచ్చిన మార్పుకు 
అనుగుణంగా చూపంలో మార్పు వస్తుందని గుర్తించ లెనివాళ్టు. ఛందోబద్ధమైన 
రూపం వున్నంత కాలం ఆలోచనా రీతిలో విప్తవాత్మకమైన దృష్టి ఎర్పడదు. 
కాశీకి కాలినడకన వెళ్ళితేనే పుణ్యం వస్తుందని ఇప్పటికీ నమ్మేరకం మనుషులు 
వళ్ళు. 


చం దాక రడి! 

పాత తరానికి చెందిన వారు అవుకారు. 
గుంటూరు శేషేం_డ్రశర్య : 

శిలా,ళాసనాల భాషలో రాస్తూ, ఈనాటి జీవిత సన్నివేశ అనుభూతి 
మూలక ఆదేశంతో ఒకడు కవిత్వం ఛందస్సులో చెప్పాడు ఆందులో రాజకీయ, 
సామాజిక, అర్దిక విలువలు సమకాలీనములే అవుతాయి. దీన్న ఛందన్సు, 
శిలాశాసన భాషల కారణంగా ఆధునిక కవిత కాదు అంటే అంత నిష్కర్షగా 
కుదరదు. ఛందస్సు కవిత్యంలో ఆధునికతకు భంజకం ఆనటం ఆంత శాస్త్ర 
వివేచనా సమ్మతమైన మతంకాదు. 

సినిమా పాటల్లో ఛందన్సు వుందా? లేదా? ఛందస్సుకు [పాణం లయ. 
కనుక లయాత్మకరచనలన్నీ ఛందోబద్ధ రచనలే. అన్నమాచార్యులు, త్యాగరాజు 
రామదాసు మొదలైన కవులు రాసిన కీర్తనల్ని ఛందో రహితమైన వచన 
కవితలు అనలేము కదా! 

[సపంచంలో ఆధునిక కవితకు మూల పురుషు లెన బోదిలేర్‌,. ఆది 
| వెంచ్‌ సింబలిస్టులు, తత్పూర్యం ఇంగ్లాండులో కానీ యూరపులో గానీ వచ్చిన 
రౌమాంటిక్‌ కవులు, ఛందోబద్ధ రచనలే చేశారు. ఇలాంటి వాస్తవాల చేత కూడా 
ఛందన్సు కవిత్వంలో ఆధునికతకు భంజకం అనుకోవటం కా న్ర్రేయం.* 
కొందరు ఛందస్సులో విప్లవ కవిత్వం చెప్పకూడదనుకోవటం కూడా మూర్భ 
లఅశ్న్ష ణం, అక్టోబరు రివల్యూషన్‌ లో పాల్గొన్న రష్యన్‌ మహాకవి మయాకో 
విస్కీ ఛందో బద్ధమైన కవితకమే చేప్పాడు. ఆయన కవిత్వం ఎలారాయాల నే 
వ్యాసం ,రాసి దానికి పేరు “HOw t0 make Verses” అని పెట్టాడు. ఆయన 
కవిత్వాన్ని ఛందో రపాతంగా వూహించనే లేడు. 

చీనిఅర్ధం, చుక రచనకత మితం అనటానికి ఛందస్సు ఆనివార్యం ఆనిమా|తం 
కాదు. ఛం దస్సు వల్ల కవిత్వానికీ కలిగే లాభాలు--ఒకటి దిర్దాయుష్షు ; రెండ 
వది. కవిత్వం చెబుతున్న వి లె పాఠకుడిలో మరింత అవగాహనా లోతులకు 
హోవటం దానికి సంగీతాన్ని కూడా జోడి సే, కవిత్వం దేన్ని సమాజం అవలం. 
బంచాలని, చ! సమాజానికి నమ్మకం కుదరాలని ఆశిస్తుందో, ఆ ఆశ 

సమ గంగా సఫలమవ్చతుంది. ఉర్దూ మహాకవి గాలిబ్‌ను వింటూ ఉర్లూ 
సమాజం a ఆనంద పారరశళ్యంతో నృత్యం చేస్తుందో, ఈ మర్మ” 
చేతనే (గహంచవచ్చు, ఈ మర్మంచేతనే ఉరూ సమాజ నాగరికత, కవిత 
నాగరిక తేకానీ, ధార్మిక రాజకీయ నాగరికత, కాదనే సూతం కూడా ([గహించ 
వచ్చు. 


9 


కనుక, ఈనాడు ఛందస్సులో రాసినప్పటికి ఆందులో [పతిపాదింప 
బడిన విలువలు ఆధునిక కాలానికి చెందినవైతే ఆ కవిని ఆధునిక కవి ఆనే అనాలి. 


ఆరు(ద : 

ఛందస్సు కవిత్వానికి ఒక వాహనమే కాని యింకేం కాదు. పాతబడ్డ 
వాహనాలెక్కి. యీనాటి నగరాల్లో ఎవరైన |(పయాణం చేస్టే ఎబ్బెట్టుగా 
వుంటుంది. ఐతే సందర్భాన్ని బట్టి, ఒక _పముఖుశ్ని వనుగెక్కించి వూరేగి సే 
అది ఎబ్బెట్టుగా వుండదు. అలాగే అందలాలూ, పల్పకీలు ఎక్కినా, పేరు చెప్ప 
కుండా పాత ఛందస్సుల్లో పద్యాలు రాస్తే వచన పద్యంలా అచ్చు వేస్తే. ఎంత 
మంది పోల్చుకో గల్లుతారు ? నా “త్వమేవా౬హంి లో నేను వాడిన పాత 
ఛందస్సులు నెను చెప్పేదాకా పరికోధకుల కే తెలియలేదు, 


డా. వేదుల సూర్యనారాయణ శర్మా : 

ఛందస్సును బట్టి కవుల తెగలు నిర్ణయించడం తగదు. కవి మనో ధర్మ 
మును [పతిభను బట్టి తెగలు నిర్ణయించిన యొడల ఛందోబద్ధత వలన పాచి 
నాభునిక భేదము చెప్పదగదు. 1:30 నాటి కవులు నా దృకృథములో సాంఘిక 
ధార్మి కానందమును వెలువరించు తెగకు చెందిన కవులు. 


మహీధర రామమోహనరావు : 

ఛందోబద్ధం, మాతాబద్ధం, లయబద్ధం వగా రా పదాలు రచన రూపాన్ని 
తెలిపే పదాలు. వస్తువుకీ, రూషపానికీ ఆనురూప్యత వుంది. వస్తు స్వభావం 
రూపాన్ని ముందుకు తెలుస్తుంది. అయితే వస్తు స్వభావంలో వచ్చే పరిణామాలు 
సరిహద్దులు గీసీనట్లు రూప పరిణామాన్ని వెంటబెట్టుకురావు. అటూ, ఇటూ 
కూడ పరావరణ [(పవేళాలు వుంటాయి. అందుచేత ఆధునికతను నిర్ణయించ 
డంతో రూపానికి పాముభఖ్యం ఇవ్వలేము. 


సం(ప్రదాయానికి విరుద్దంగా రాసిందే ఆధునిక మొతుందా? 


డా. దాశరథి: 
భిన్నంగా (విరుద్దంగా) రాసేది ఆధునికం అవుతుంది. 
డా. సి. నారాయణరెడ్డి : 
ఆధునికతకు భిన్నంగా ఉన్నదల్లా ఎలా నం|పదాయం కాదో, సంప 
దాయానికి విరుద్దంగా ఉన్నదల్లా ఆధునికత కాదు. 
ఈ ౧ 
(2) 


10 


కుందు_రి: 

పతి కవీ తనకు చేతనైనంతలో సంప్రదాయాన్ని మార్చటాకే 
[వయత్నిసాడు. అందుకనే |వతివాడూ నేమ ఆధునికుణ్ణి ఆని ప్రకటించు 
కుంటాడు. కొందరు మార్చాలనే స్పృహ లేకుండానే కాల [(పవావానికి కట్టు 
బడి మార్పుకు కొద్దిగా లోనవుతారు. (కొత్తదనాన్ని కోల్పోయినపుడు |పతిదీ 
సం[పదాయంలో కాగ మైపోతుంది. ఆందువలన కొ_్తను సృష్టి ంచాలం జే 
సం[పదాయాన్ని నిరాకరించవలసిందే, అయితే ఎంతవరకు అవసరమో ఆంత 
వరకే అవి నిరాకరించబడుతుండి, ఆందులో మంచి ఏదైనా వుంచే దానిని 
[తోసి వేయడం అనవ నరం. 


అఆః 

సం|పదాయాలు కూడా మారుతూనే వుంటాయి. సహగమనం ఒకప్పుడు 
గొప్ప సంపదాయం. దాన్ని సమర్థించాలా? వ్యతిరేకించాలా? అలాగే విడాకులు 
ఆధునిక సం[ప్రదాయం. దీస్ని ఒప్వుకొనే వారూ వున్నారు, తప్పు అనే వారూ 
వున్నారు. దారి ద్యం పూర్వ కర్మ ఫలితం అనే వారున్నారు. అందుకు అంగీక 
రించరు మార్క్సిస్టులు. అందుచేతనే పాత సం|వదాయాల మీద తిరుగుబాటు 
ఆధునిక కవిత్వం. 


డా. దివాకర్ల వేంకటావధాని : 

ఆధుసక కవిత్వము భావముల మీద ఆధారపడియున్నది. - ఆధునిక 
రాజకీయ, సాంఘీక పరిస్థితులు (వకిబింబింపజేయునట్టి భాషా విషయమున 
కూడ కొంత స్వాతం, త్యము వహాందునట్టియు, కవిత్వమే ఆధునిక మగును. 
ఆధునికులలో కూడ సంపదాయములను పాటించిన వారున్నారు. 
గుంటూరు కే షేం[దకర్యా : 

ఇందులో ఒక [పశ్న పుడుతుంది. సం్యపదాయంలో ఆధునికత లేదా? 
సం[పదాయం అంటే కేవలం [పాచీనవిలువల నముదాయమనుకోవటం హేతువాద 
విరుద్ధమెన ఆలొ చనా ధోరణి. సంపదాయంలో [పజా _శేయస్సుకు అవసర 
మైన దీర్చ కాలిక అనుభూతి మూలక గుణపాఠాల సముదాయమే సం పదాయం 
యొక్క_ సారాంళమని కేలుతుంది. కొంచెం లోతుగా ఆలోచిసే- ఈ పాఠాల్లోంచి 
పుట్టి ప్రతిష్టితమైన విలువలు, ఆచార వ్యవహారాలూ అన్నీ కాశ్వాత ధర్మత్వ 
మున్నవి ఆనుకోనక్కరలేదు. దేశకాల వశంగా కొన్ని |శేయస్క_రం కాకుండా 


ri 


పోతూ వుంటాయికూడా. అప్పుడు సం[పదాయంళో కొత్తవి చేరుతుంటాయి. 
ఫలితంగా, సంపదాయం ఒక నదీ పవాహం లాంటిదే అవుతుంది. కానీ, 
ఏ ప్రవాహంలో జలం కాశ్వతంగా నిలువుండదో, ఆలాంటి నదీ [పవాహమె 
కాని స్థీర జలరాశి అయిన తటాకం లాంటిదికాదు. కనుక నంవదాయ లక్ష 
ణాన్ని అర్థం చేసుకోవటం మొదట ఆవసరం. 


ఒక కవితలో కొడుకు తండిమీద విరోధం వహిస్తాడు. ఇది సం|ప 
దాయ విలువకు విరుద్ధం కనుక ఆ లక్షణం చేతనే ఆధునిక కవిత్వం 
ఆంటామా? అలా ఆన్న ట్లలయితే, అట్టి ఆధునికత ఒక సాహిత్యపు విలువగా 
పరిగణించవచ్చా? కనుక కేవల సంపదాయ విరుద్ధ్దత ఒక రచనకు ఆధు 
కతను ఆపాదించదు. కారణం యూ విలువల్లో కూడా కొన్ని కాళ్తత కాలీన 
విలువలు, కొన్ని తత్కాలీన విలువలు ఉన్నాయి. పుత-పిత్చ పేమ, దాంపత్య 
[పణయం, స్నేహధర్మం లాంటి వునాది గతమైన దూనవీయ సాంస్కారిక 
లక్షణాలు శాశ్వత విలబువలై తే (వజాసానమ్యం, సొంత ఆ సి-ఇణ్యాది రాజ 
కీయ, సామాజిక, ఆర్థిక లక్షణాలు తతా_లీనములౌతా యి. కవితలో తత్కాలీ 
నత (పతిబింబించినంత మా(తాన లేక శాశ్వత కాలీన తత్కారణంగా (పాచీన 
విలువలకు విరుద్దంగారా_స్టే అందుచేతనే ఆధునిక కవిత్వం ఆనటం చాలా బాలక 
బుద్ధి అనుకోవాలి. 


ఆరు(ద z 

సం|పదాయానికి విరుద్దంగా రాస్తే ఆధునికం అవ్వదు, పాత సం(ప 
దాయాన్ని జీర్ణం చేసుకుని కొత్త సంవదాయానికి పునాదులు వేసేదే నిజమైన 
ఆధునికం, 
శా. వేదుల సూర్యునారాయణళర్మ : 


సంప్రదాయాన్ని విడవడం ఆధువికానికి లక్షణం కాదు. వినూత్న భావ 
నిర్మాణం ఆధునికం. జామవా మొదలగు వారు ఆధునిక కవులే. 


(౨) ఉన్న పద్దతిని విడిచి ఒక కొత్త పద్దతిని పొాటించటమే ఆధు 


అణాల 


నికత అయితే..__పాల్కు-నికి సోమన నుండి వుంది. దాని మాటేమిటి? 


డా. సి. నారాయణరెడ్డి : 


'ఆధునికతి ఆనే దృక్పథం ఇప్పటిది. ముఖ్యంగా ఈ యుగానికి 


12 


సంజంధిందింది. ఈ కొలబద్దతో కొత్త రీతులన్నిటిని కొలవటానికి వీల్లేదు. 
పాలకు౭కి సోమన్నది అప్పటికి కత్తిలా పదునైన గొంతు కే. 


డా. దివాకర్ల : 

నిజమునకు ఆదునికత అనునది కాలమును బట్టి మారుచుండు ను. 
నంస్కృత భాషను విడిచి తెలుగులో భారతము (వాసిన నన్నయ అప్పటికి 
ఆధునికుడే. శివ కవుల కావ్యములు ఆప్పటి పరిస్థితులను బట్టి ఆభ్యుదయ 
దృక్పథమను నూచించును. అశ్తే అనువాద పద్ధతిని విడిచి స్వతం్యత |గంథ 
ములు [వాసిన |[పబంధ కవులు అప్పటికి ఆధునికులు గానే పరిగణింపబడిరి, 


శీ ఠః 

ఒక్క- సోమనాథుడే కాదు-ాకావ్య జగత్తులో ఎప్పుడూ యద్భవిష్యూలు 
అనాగత విధాతలు వుంటూనే వుంటారు. ఈ రెంటిలో మధ్య మారం ఆను 
సరిస్తారు |పత్యుత్పన్నమతులు, ఈ మూడు చేపల కధ మానవ జీవిత సమస్తా 
నికి కూడా వ దర్రిస్తుందిె. 
గుంటూరు "శేషేంద్రశర్మ క 

పాలు రికి సోమన ఉన్న పద్దతిని విడిచి కొత్త వద్దతిని అవలంబించాడు. 
ఈ కవిలో విశేషం ఏమిటంటే ఒక్క. రచనాధోరణిలోనే కాకుండా తత్కా-లీన 
సంప్రదాయ ఏలువల విషయంలో కూడా విరుద్ధ మార్గాన్ని అవలంబించాడు. 
కనుక ఆయన్ని సమ్య[గమైన ఆధునిక కవి అనాలి. ఐతే, ఇంకా విశేషమేమి 
టంటే ఆయనలో కవిత్వం ఎక్కడుందో కనిపించదు. పేజీలు పేజీలు-లింగ 
మహిమ, రు[దాక్షమహిమ్క విభూతిమహిమ లాంటి పషయాల మీద పొడి వచ 
నప రచన ఆంతం లేకుండా సాగిపోతూ వుంటుంది. ఈనాటి వీర రాజకీయ 
కవులకు తుల్యుడు, కవిత్వం ఉన్నా లేకపోయినా. ఈనాటి వీర వచన కవులు 
ఆ వీరత్వం చేతనే ఆధునిక కవులు అవ్వగలిగిజే, పాల్కురికి సోమన కూడా 
ఆధునికుడే అవుతాడు. ఐతే ఒక శతాబ్దం కింద ఆధునిక కవి అయినవాడు 
కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఆధునిక కవి అనబడతాడా ? ఆరవై ఏళ్ళ 
వయస్సున్న బాల నుబహ్మణ్యాన్ని ఆరవై య్యవ విట కూడా బాలుడంటామా ? 
కుందుర్తి : 

మార్పు అనుక్షణం జరిగేదే మనం సాహిత్యంలో ఏ వ్వాటు చేసుకున్న 
“యుగాలు” అనేవి బాగా కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ఏర్పాటు చేను 


ఇ 


18 


కున్న వే ఛందోబద్ధ కవిత్వం (పజా కవిత్వం దిశగా వెళ్ళాలని బాలాసారు 
పయత్నించి=డి. ఆందులో సోమన, వేమన మొదలైన వారున్నారు. సోమన 
నాటికి మత (ప్రచార స్పృహే ఎకుకవగా వుంది. వేమనది సామాజిక స్పృహా. 


శాం నాళఠరథి 

ఏ నాటికి ఆ నాడే అధునికత--సోమన ఆనాడు ఆధునికుడే. 
ఆరు(ద : 

ఉన్న పద్దతిని విడిచి పెట్టవలసిన ఆవసరం వస్తే తప్పక విడిచివేయాలి. 
మార్గ ఛభందస్సుల్ని విడిచిపెట్టి గురజాడ ఆప్పారావు మాతా ఛందస్సు 
చేతబట్టటంతో తెలుగు కవిత్వపు కూపం మారిపోయింది. వెంకటపార్యతీశ కవులు 
ద్విపదలు, భావ కవులు తేటగితలు చేపట్టటం కాలానుగుణ్యంగా అవనర 
మయ్యింది. తన కాలానికేవి అవసరమో గుర్తించ లేనిరాడు మంచి కవి కొడు, 
శా. వేదుల: 

పాల్కురికి సోమన నాటి భావములు ఆతని కాలమునాటి భాభములతో 
ఆధునిక లక్షణం పొందియే యున్నవి. ఆత డానాడు ఆధునిక కవియే అని 
వుంచుకున్నాడు. అతడు ద్విపద (వాసినను అది [పాచీని కవితా ఛందస్సు 
లోనిదే. భావములు, భాష మా తము నిత్య నాత్న తకు సంబంధించినవి కాన 
ఆనాటి వారి కతడు ఆధునిక కవియే, 


(౯) ఆధునికత అన్నది (ప్ర(కియను అనుసరించా* వస్తువుని 


అనుసరించా ? 


ణా. దాశరధి: 

(ప్యకియ--వస్తవు రా రెండు, 
కుందుర్తి : 

ఆధునికత అనేది _పధానంగా కవితా గుణసంబంధి. వస్తువును అనుస 
చిఎచే వుంటుంది. దానికి అనుగుణంగా _ప్మక్రియలో కూడా (పవేశిస్తుంది, 


గుంటూరు శేషం దశర్య : 
ఆధునికత (ప్రధానంగా వస్తువుని అనుసరించే పక్రియ ఏదైనా కావ్య 
ధర్మ భంజకం కాడు కనక ఆధునికత వస్తు గత లక్షణం మాతమే. కావ్య 


14 


ధర్మ గతంగా అలంకారాలు, (పాచీన కావ్యాల్టా (వయోగింవబడి యీనాటో 
ఆధునిక కవితలో బింబాలు, (పతీగంలుగా వాడుతున్నవప్పటికీ ఈ భిన్నంగా కని 
పించే కావ్య (దవ్యాల్లో ఆంతరికంగా ఏకత వుండటం చేత వాటినిబట్టై పాబీన్మ 
ఆధునిక భేదాన్ని నిరూపించ బూనటం ఆంత గట్టి పని కాదేమో : 
తీత: 

వక్రియ వస్తువు- రెండూ కలిసేనే కవిత్వం. (వృకియ శరీరం, 
పన్తువు పాణం, ఒకటి లేకుంటే రెండోది కూడా లేదు ఇది ఆధుఎకత 
మాతమే కాక అన్ని కాలాల కవిత్వానికి అన్వయిస్తంది. 
డా. దివాకర్ల వేంకటావధాని ; 

ఆధునికత్వము (వ|కియవపె కంటె వస్తువుమీద, భావములమీద రచనా' 
విధానము మీద ఆధారపడి ఉండును. 
డా. స నారాయణ రెడ్డి క్ట 

రెంటి ననునరించీ 
ఆరు(ద : 

వస్తువుని బట్టి ప్రకీయ కూడా మారుతుంది, (ప్రాచీనులు కూడా రసాన్ని 
బట్టి వస్తువును బట్టి, వృత్తాల్ని కూడా ఎంచుకునే వారు. లయగాషహిలో వసంత 
వర్ణన, వనవిహారం, పుష్పాపచయం-ారగ డల్లోను, యుద్దాన్ని మవ్మోసరగ్ధరల్లోను 
రచించడానికి ఇద్రే కారణం. నేటి కావ్య వస్తువును వచన కవిత్వంలో చెబితేనే 
జొచితకం వుంటుంది. 
డా. వేదుల సూర్యనారాయణ శర్మ : 

ఆధుసికత అనునది వస్తువును అన సరించి. 


(2) ఆధునిక కవిత్వంలో _ కవికి సామాజిక స్పృహ, కట్టుబాటు 
ఆంకు ఒక కమిట్‌ మెంట్‌ లాంటిది వుంచే తప్ప ఆది కవిత్వంకాదు_ 
ఆన్న ధోరణిని మీరెంతవరకు సమర్ధిస్తారు ? 


డాం సి. నారాయణరెడ్డి ఆ 

కవిత్వానికి కావలసిన మూల డాతువులుంటూ సామాజ్రీక నహ ఉంటే. 
అది ఉభయతారకం. వీటికి తోడుగా కవి తాను విశ్వసించిన సాంఘిక [పమయోజ 
నాలపట్ట “నిబద్దత కలిగి ఉంటె మరీ మంచిది 


15 

డా. దెవాకర్ల వేంకటావధాని : 

సామాజిక స్పృహ ఉందవలసినదే. సాహిత్యమునకును, సంఘ ము 
నకును చాల సన్నిహిత సంబంధము ఉండును. కాని సామాజిక సృహ ఉన్నదే 
కనిత్యము లే?ది కవిత్వము కాదు అను భావము సరియైనది కాడు. కవిత్వ 
నామము సార్థకము చేయుటకు రన, ధ్వని, చమత్కారాది లక్షణము లుండి 
'శీరవలయును. వానితో బాటు సామాజిక స్పృహా కూడ ఉన్నచో బంగారమునకు 
తావి అబ్బిసట్లుండును. 


పూర్తిగా సమర్ధిస్తాను, కవికి సమాజ?పట్ల ఒక బాధ్యతవుంది. దాన్ని 
విస్మరించటం అంటే సమాజానికే |దోహం, వెనుకటి కవులు నిరంకుశులే మో 
కానీ నేటి కవులు (నిజమైన కవులు) సమాజ _శేయన్సుకి నిబద్దులు. 


గుంటూరు శషిందశర్య ఇ 


కవికి కమిట్‌ మెంట్‌ కావాలి అన్నంత వరకు నా దృష్టిలో నిర్వివాద 
మైన విషయం. ఐతే ఆ కమిట్‌ మెంట్‌ ఏమిటి? అక్ష విషయంలో సంకుచిత 
మైన నిర్వచనం నుంచి సారవంకమైన నిర్వచనం వరక్షు లకు సమాధానా 
లున్నాయి. కవి అనుభూతి పూర్వకంగా, (తిశరణకశుద్దిగా. భావో దేకాత్మ కంగా 
జీవితంలో నిమగ్నుడు _కావటం ఏదై తే వుందో అది కవిత్వ జన్మకే జీవ 
హేతువు. క్షుప్తంగా చెబితే కవి ఫిలింగ్‌తో బతకటం నేర్చుకోవాలి. లేక పోతే 
కవిత్వం పుట్టదు. Feling పుట్టటానికి మూల[దవంసీతి. ఈ నత్యం మన 
ఆలోచనలని ఎంత లోతులకు తీసుకుపోతుందో ఆలోచించే తెలుసుకోవాలి. 


కుందుర్తి : 


కవిత్వంలో కమిట్‌ మెంట్‌ అ టే యీ రోజుల్లో చాలామంది సం్యసపదాయ 
సాహితీ వే త్తలూ, మరికాందరు యితరులు అనుకుంటున్నంత భయంకరమైన 
విషయమేమీ కాదు. నేననకుంటాకు వాల్మీకి నుండి నేటి వరకు కమిట్‌ మెంట్‌ 
లేని కవి లేడేమోనని. పూర్వకవులందరూ భగనంతుడు, పాప పుణ్యాలు, 
పునర్జన్మలు మొదలగు మత విశ్వాసాలకు కమిట్‌ అయినవారే. తమ యుగంలో 
(పవ ర్రిల్లిన ఆలోచనా |సవంతిలో యీదుభాడినవారే. ఈ యుగంలో యుగ 
ధర్మం అని నేను విశ్వసిస్తున్నది, సోషలిస్టు సమాజ వ్యవస్థకోసం తపన 


rel 


పడటం, దీనికీ మార్గం మార్క్సిజం. ఆందువల్ల కమిట్‌ మెంట్‌ వుందే తప 
నిజమైన కవిత్వం జె టకి రాదు. 


pp 


డా. దాశరధి? 
సామాజిక స్పృహాలేని కవిత్యం ఉండదు. కమిట్‌ మెంట్‌ ఎపుడూ 
వుంది, నన్నయ కమిట్‌ మెంట్‌ వై దికధ్యాలుత. 


ఆరు(ద : 

వికి తప్పకుండా కమిట్‌ మెంట్‌ వుండాలి. సమాజాన్ని, దాని వెనుక 
ఇ సరమంగా అర్థం చేసుకుంది కమిట్‌ మెంట్‌ దానంతటడే 
రచయితలలో సిద్ధిస్తుంది. 


మహిధర రామమోహనరావు : 

కవికి సామాజిక స్పృహ, నిబద్దత వండాలంటున్నాం. నిజమే. ఆయితే. 
ఈ పదాలను ఒక (పత్యేక అర్హంలోనే వాడుతున్నాం. రచనా [ప[కియలు ఈనాడే. 
[పారంభంకాలేదు. మనకు బోలెడు సాహిత్యంవుంది. మహనీయులైన సాహిత్య 
కారులూవున్నా రు. వారికి సామాజిక స్పృహ, నిబద్ధత తెనంటి నేను నమ్మను: 
ఆనాటి సమాజము వేరు. సమాజసంబంధాలు భిన్నం. ఆందుచేత వారి సామాజిక 
స్పృహా, నిబద్ధతల స్వఖావంవేరు. అయితే ఈ భిన్న ఖిన్న స్వభావాలుగల నిబద్దత, 
సామాజిక స్పృహల కాలాలమధ్య సరిహద్దులు గీసివుండవు.పెన చెప్పినట్లు ఇవి 
కూడా పరావరణ [వ వేశం చేంశుడం తరచు చూస్తూనే వున్నాం. ఆంతేకాదు. 
మనం నేడు చెప్తున్న అర్థంతోనే సామాజిక స్పృహ: నిబద్ధతలు బహు ఛాయా 
భేదాలతో వుండడం చూస్తున్నాం. ఆవి అఖండ మూర్తులుగా లేవు. 


మరొకటి _ సామాజిక స్సహ, నిబద్ధత కవికి వుండాలనడంతో మనం 
సమాజ పరిణామాలను గురించిన అవగాహాన విధిగా వుండాలని నిర్జేశిస్తున్నా 
మన్నమాట అది నేటి సమాజంలో కవుల కర్తవ్యాన్ని నిర్దేశిసుందేమోగాని. 
ఆదనవు కవిత్వ లక్షణాన్ని నిర్దేశించడంలేదు. రచనలో కవికిగల సామాజిక 
స్పృహ, నిబద్ధత పవేకిసాయి, [| వతిబింబిసాయి. తనకున్న స్ప్రహ, స్వభావం 
కవికి తెలియకపోయినా అది జరుగుతుంది. కనక మనం చెప్పే సామాజిక 
స్పృహ ఏమిటో, నిఐద్ధత అంటే ఏమిటో మనకే ఒక స్పష్టమయిన అవగాహన. 


అవసరం. 


17 


సమాజం పరిణామ శీలం. ఆ పరిణామ క్రమంలో, [పతి ఘట్టంలోనూ 
తన ఉనికికి పురోగతికి ఆవసరమయిన నిబంధనలకు అది మార్చుకుంటుంది. 
[పతి దానికీ వలెనే దానిలోనూ ద్వివధాత్వం వుంటుంది. [పతి దశలోనూ 
సమాజం కూర్చుకున్న నియమ నిబంధ౩లు భవిష్యత్తురో నిరుపయోగములు, 
అనవసరముబలు, పురోగతికి ఆటంక కరములు అవుకాయి. అయితే యీ పురో 
గతి గత దశలలో ఏర్పరచుకున్న నియమ నిబంధనల మీదనే ఏర్పడిందనే 
విషయ ౦ విస్మరించకూడదు మరల మనం ఈనాడు పురోగమన శీలం అకు 
కున్నవి మున్ములదు మారవలసి వస్తుందనేది కూడా మరవకూడదు. [పతి 
రిక ,_టీ వరిణామ శీలం. (పతి పరిణామదళశా అంత కితవు దళలోంచి పుట్టింది, 
తరువాతి దశకు జన్మనిస్తుంది. 

ఇది ఆర్థిక, రాజకీయ, సామాజిక సంస్కృతీ రంగాలన్నిటికి వర్తి 
స్తుంది. అనే అవగాహన్వా ఈ పపంచ దృక్పథమూ, కవికి, రచయితకి 
వుండాలంటున్న్నా౦. దీనినే సామాజిక స్పృహ అంటున్నాం. 

ఇంక నిబద్ధత గురించి-వదో ధ్వంసం చేయడమో, ఎవరినో చంవ 
డమో గురించికాదు మగ నిబద్దతలు ఆవి ఆమషంగికాలు. [ప్రధాన విషయం 
సమాజ పురోగతికి తోడ్చడటం. అందుకై జనాన్ని వబోధించడం, దాగి 
చూపడం, ముందునిలిచి నాయకత్వం వహించడం, ఆటంకాల నధిగమిం చేందుకు 
పోరాడడం, అందుకూ మన నబద్దత. 
డా. వేదుల సూర్యనారాయణశర్య : 

ఆ ఛోరణ సమర్థసీయము కాదు. 


2 4) మీరు రాసేటప్పుడు మీ కమిట్‌... =. 
మీ కవిత్వ సిద్దాంతం ఏమిటి? 


ఆరు(ద: 
నాది సామ్యవాద దృక్పథం. విశ్వనాథవారిది సనాతనం ఆని ఆందరికీ 
తెలుసు. ఆయన సిద్దాంతంతోనే గానీ ఆయనతో నాకెప్పుడూ వేచీలేదు. అయితే 
ఒకప్పుడు మనిషికీ సిద్ధాంతానికి తేడా పుండదు. అపుడు యిద్దరితోటీ హత 
పడాలి. తన వర్గానికి ప%నిధిగా డానికి బాకాగా, వి రకమైన కమిట్‌ మెంట్‌ 
వున్నవాడై నా పరిణమించక తప్పదు. 
(3) 


18 


తీ తీ: 
సమాజంలోని సమస్యలను, సంఘర్షణలను మారిన్‌ దృక్పథంతో 

అవగాహాన చేనుకోవటం. తల్లి వెదులాగ యీ అవగాహన కవిత్వానికి పరిపుష్టి 

నిస్తుంది. నేను కవిత్వం రాసేటప్పుడు ఇదేనా నిబద్ధత - ఇదే నౌ సద్ధాంతం. 


ణా. దాశరథి: 

నా కమిట్‌ మంట్‌ రాజకీయాలకు అతీతమైన సర్వ మానవ సౌభ్యాతం, 
నా కవిత్వ సిద్దాంతం దమన సీతిని_అది ఎ రూపంలో ఉన్నా -ఎదిరించటం; 
కవిత్వానికి పయోజనం ఉందని నిరూపించడం; కళామూల్యాలను వదలుకోక 
పోవడం. 


గుంటూరు "శే-షేంటద్రశర్య : 


నేను జీవితంలో ఫీలై (F౭౭1) పొందిన అనుభూతిని ఒక అమూల్యమైన 
సంపదగా ఆర్జించు కుంటాను, ఆడే కవిత్వానికి మూల [దవ్యం కినుక, నేను 
జీవిత అనుభూతిలో ఫీలై గాయవడి ఒక మాట చెబుతాను. అలాంటి నని 
వేళాల భిన్నతను బట్టి నా అనుభూతికూడా భిన్నంగా వుంటుంది. తత్కారణంగా 
నా మాటలు వినబడే స్వరం మాడా భిన్నంగా వుంటుంది. ఒకప్పుడు ఆ సరం 
|కోధారుణంగా ఉండవచ్చు. మరొంప్పుడు (పేమార్డంగా ఉండవిచ్చు. నా 
“శేష జ్యోత్స్న”, "మండే నూర్వ్యుడు” కావ్య సంపుటాల్లో _పేమార్ద్ర సరం 
_పధానేంగా కనిపిస్తుంది. అన్య ఉపస్వ వాలు లేకపోలేదు. నా “నీరై పారి 
పోయింది. కావ్యంలో డక నౌందర్య రస తపన్సు కనిపిస్తుంది. “నా దేశం" 
నా (వజలు”, “గొరిల్లా' అలో అధర్మ ఏద్వైషం, కోధ విజ్బంథణ కనిపిస్తాయి" 
పిఓన్నింటికీ ఒక ఏకైక సిద్దాంతం ఉండాలనుకోవటం కావ్య మర్మజ్ఞత కాదు. 
కావ్యానికి అనుభూతి |పధానం కానీ సిద్దాంతం వాడు ఈ విషయం కోసం 
ఆర్బ్చిబాల్న్‌ మెక్సేస్‌ రాసిన ‘Poetry and Experience’ అనే |గంథంకానీ, 
కూనర్దిస్‌ రాసిన ‘Fundamentals of Marxists’, ‘Easihatics గాసి 
చదవటం చాలా ఆధభిళషణీయం. 


కుందుర్తి : 


స్థూలంగా మార్క్చిన్సు సిద్దాంతానికి నా కమిట్‌మెంట్‌. అదే నా కవిత 
నీద్దాంతం కూడా, 


19 


డా. దివాకర్ల వేంకటావధాని : 

కవిత్వ [పథాన [సయోజనము సద్యః పర నివృతి-మిగిలినవి ఆనుషంగి 
కము. ఆనంద _పధానళ క్రి వి లక్షణముల పై నుండునో ఆ లక్షణములను ద్భృమ్షి 
యందుంచుకొని కవిత్వము [వాయవలెను, అదేనా సిద్ధాంతము. 
డాం. సి. నారాయణరెడ్డి : 

నేను రాసే కవిత్వం అనుభూతినుంచీ, ఆవేశంనుంచీ సాంఘిక న్యాయా 
న్ననుసరించీ సుజుతుంద. అందులో నేవుండి నా నిబద్దత. 


జా. వేదుల సూర్యునారాయణశర్మ : 


మా కవిత నిద్ధాంతము ఉన్నతోన్నతమగు భావ చైతన్యమును కలి 


(3) కమిట్‌ మెంట్‌ అనే క ళ్లద్దాతోంచి చూస్తే కవికి నిసర్గ 
సౌందర్యం కనిపించకపోగా లేనిరంగు కనిపించే (సమాదం __ దాంతో 
అదే నిజమనే సద్దాంతం-వ స్తుందంటారు. కాబట్ట కవికి కమిట్‌ మెంట్‌ 
ఆవసరం లేదంయపే మీ రొహప్పుకుంటారా ? 


డాం సి. నారాయణ రెడ్డ వ 

[పళ్నలోని కళ్ళద్దాల రూపకం అస్పష్టతకు దారి తీస్తున్నది. ఇంతకూ 
ఆవి ఎ రంగు కళ్లద్దాలు? తెల్ల కళ్ళజోడులోంచి చూస్తే లోకమంతా ఉన్న 
రంగులోనే కనిపిస్తుంది. రంగు కళ్ళజోడు నుంచి చూస్తే కనిపించేది లోకం 
అసలు రంగుకాదు. ఆ కళ్ళజోడు చల్ల ని రంగు. 
డా. దివాకర్ల క 

కమిట్‌ మెంట్‌ లేకుండా నున్న ప్పండే నిసర్గమైన కవితా సౌందర్యము 
కనువించున. కవికి ఎంతి స్వాతం త్య మున్నచో ఆంత మంచిది. అతడు 
కమిట్‌ మెంట్‌ దృష్టిలో నుంచుకొని కవిత్వము వాసినచో కొంత కృతిమ త్వము 
కలుగును. ధూర్జటి |వాసిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, శ్రీ కాళహస్తీశ్వర 
శతకము పోల్చి చూచినచో ఈ విషయము తేట తెల్లమగును. మొదటిది కట్టు 
బాటుతో కూడినది, రెండవ దతడు స్వతం[త భావములతో (వాసినది తెలుగు 
శతకములలో ఇట్టి స్వాతం త్యము హెచ్చుగా కనిపించును. 


20 


కుందు 


రి 
నిసర్గ సౌందర్యం అనేది నా కెహుకూ కనిపించలేదు. సత్యం, 
సౌందర్యం అనేవి Absolute గా వుండవు. కాలానికి వాటిని కూడా తన 
కాళ్ళ దగ్గర కట్టివేనుకునే శ_క్తివుంది, అవి మారవని చెప్పిన భావన ప్యూడల్‌ 
వ్యవస్థలోనండి పుట్టిన భావన, 

కమిట్‌ మెంట్‌ అవసరం కేదనుకోవడం 'నేలవిడిచి సాముచేయడం. 


ఆరు(ద : 
కమిట్‌ మెంట్‌ ఎప్పుడూ కళ్ళకి గంతల్లా పనిచేయదు. సామాజిక స్పృహ, 
కట్టుబాటు బై నాక్యులన్‌ వంటివి, దూరాన వున్న దృశ్యాలు కూడా వాటివల్ల 
చాలా సమీపాన ఉన్నట్లు కనపడతాయి. కవికి ఒక (పత్యేకమైన సిద్దాంతం 
యు కం వ) 
ఉండాలి. 


గుంటూరు శేషేం(దశర్యా : 
ఈ | పళ్న భారమంతా కమిట్‌ మెంట్‌ అనే పదంమీద పడుతుంది* 
దాన్న గురించి చెప్పాను. అది ఇక్కడ ఆన్యయించుకుంటే సరిపోతుంది. 


డా. దాశరథి : 

రాజకీయ కమిట్‌ మెంట్‌ ఆఅవనరంలేదు. 
తీలీ: 

ఇది చాలా అళాన్ర్రీయమైన దోరణి. కాస్త జాడు పలిసో్కో పులో, మై[కో 
సో్కోోపులో ఉపయోగిస్తాడు. యోగి కళ్లు మూసుకుని సత్యాన్ని సందర్శించానం 
టాడు, ఏది సత్యమో మీకే నిర్ణయించుకోండి. 
మహీధర రామమోహానరాపవు ; 

నిసర్గ సౌందర్యం ఆంటే ఏమిటో నాకు ఆర్థం కోదు. ఏదీ నిర పేక్షం 
కాదు. సౌందర్యం అనేది చూసే వ్యక్తి యొక్క సంస్కారం వట్టి వుంటుంది. 
కవికి కనివీంచే సౌందర్యం ఎప్పుడూ నంసరమె; నిసరం కాదు. 

0 a 

డా. వేదుల సూర్యనారాయణ శర్మ క 

ఒప్పుకుంటాను. 


2 


(6 కమిట్‌ మెంట్‌ ఆవసరం లేదంసేు కవి ఎందుకు రాస్తున్నట్టు స 
ఆత్మానందం కోసమా 9) ఐతే ఎందుకు ము(దించాలి. 


డా. దాశరధి ః 
కవి ఎందుకు రాస్తున్నాడో తెలియకుండానే రాస్తాడు. తనకోనం, 
[ప్రపంచం కోనం రాసాడు. తను నుంచించ్చి ఇతరులను స్పందింప చేస్తాడు, 


శ ఠీ: 

అత్మ్యానందంకోసం రాస్తున్నాననటం ఆత్మవంచన. అప్పుడు ము[దణ 
(వసక్రేలేమ. తాను రాసింది పదిమంది చదవాలని (పతికవీ ఆశిస్తాడు. కవిత్వా 
నికి సామాజిక [1పయోజనం ఉందనుకుంటే, కవి తనకోనం కాక తనచుట్టూ 
ఉన్న [ప్రజలకోసం కవితరం రాయాలి. ఆలాకొదు ఆత్య్మానందమే ధ్యేయమను 
కుంటే టై వపార్థనలాగ ఒక మూల కూర్చొని ముక్కు మూసుకుని ఆ (పార్ట 
చేడో తనలోతా నే సాగించుకోవచ్చు. 
ఛచుంటూరు శేషెంయదశర్మ: 

కమిట్‌ మెంట్‌ పదానికి ఎక్కువమంది కావ్య మర్మ వివేకం లేనివాళ్లు 
ఊహించు కుంటున్న అర్థంచేత ఈ _పశ్న పుడుతుంది. కవి అన్న వాడెప్పుడూ 
రండు భాగాల అనివార్య సంపుటి. ఒకటి అంతః (పపంచం, రెండు బహి? 
(పపంచం. ఇంగ్లీషులో Subjective, Objective ఆనేవే యివి. కని ముందు 
వ్యక్‌ గతంగా ఫీలవుతాడు. ఈ ఫీలింగ్‌ కు మూలం బహిః[పపంచ నన్ని 
వేశమే. ఈ రెంటి సన్నికర్షణ ఫలితంగా పుట్టిన భావాభివ్యక్తికి ఉన్న కళా 
చఛ్మృక లతకాలు కవియొక్క. వ్య_కిగతమైనవే. కనుక ఫీలింగు, ఆనుభూతి, 
అభివ్యక్తి ఈ మూడు SUbjective. ఫీథింగుకు మూలకమైన అనుభవ సన్ని 
వేశం Objective కనుక కాన్య |ప(కియ కెప్పుడూ కవి, పాఠకుడు అనే 
రె_డు పక్షాలూ ఆనివార్యమెనవ. ఇందులో ఆత్మానందమన్న కావ్య వివేక 
బహిర్గతమైన శబ్దం ఏ పాటి స్టాశాన్ని పొందగలదో ఊహించుకోవలసిందే : 


ఆరు(ద క 

నేటి వర్గ సభా వాన్ని బట్ట కొందరు ఆత్మానందం కోసమె రాస్తున్నా 
రని చెప్పటానికి వీల్లేదుః యశస్సు కోసం, డబ్బుకోసం, భు క్తికోసం రాస్తున్న 
వాళ్ళని మనం చూస్తూనే వున్నాం, 


జైజై 


కుందుర్తి వై 

ఇది నేను నా [పనంగాలలో సౌందర్య వాదులను చాలాసార్లు అడిగిన 
[ప్రశ్న జవాబులోదు. ఎందుకు ము[దిస్తున్నారం జే పతివాడికీ తనవల ఆలోచించే 
కొద్దిమంది అయినా ఉంటారు కదా-ావారి కోసం అనుకుందాం. 
డా. దివాకర్ల "వేంకటావధాని : 

నిజమునకు ఆనందము నకుభవించువారు పరితలు. కవికి తన అభి 
(పాయమును లోకమున కందించి, దానిని కోయ పూర్ణము కావింపవఠెనను 
అభి[పాయముండును. అందుకై ఆతడు తన భావములను కవితామయముగా 
[పదర్శించును. ఆనందమునకు ఉపదేశము కూడ జతచేయుట మంచిదే. కాని 
ఉపదేశమే పాధాన్యము వహించకూడదు. దానికి వేరు (గంధములు కలవు, 
కవి [గంథములను ము[దించుట తన భావముల నందరు ఎజుంగుట కే. దాను 
వలన పరితలు అఆనందించినచో తృ_వశొందుటకు. 


డాం సిం నారాయణరెడ్డి : 

ఒక కవి తాను ఆత్మానండంకోనం రాశానని చెప్పుకున్నా ఆది ము దిం 
చటం ఆనుచితంకాదు. ఆ ఓక్క డి ఆనందం ఎందరో పాఠకులకు ఆనందం 
కలిగించేదిగా ఉంటే ఆపడ మెందుకు? 


మహీధర రామమోహానరావు : 

ఆత్మా నందంకో సం వాస్తున్నా నన్న్నమాటను పరవంచనగా భావించ 
దలుచుకొకపోతే, ఆత్మవంచన ఆని భావించక తప్పదు. ఆసలు తన మనస్సు 
లోని భావాన్ని కాగితం మీద పెట్టడంతో రచయితకు ఒక అహం, ఆత్మ వ్యక్తీ 
కరణానందం.ఆత్మా నందంకాదు..వుంది. ఆది లేనివాడు రాయడు, రాయలేడు. 
అందుచేత ఆత్యానందఐ కోసం [వాస్తున్నానన్నది వట్టి బుకాయింపే కావాలి? 
ఆవ్య క్త్రతయేనా కావాలి. ఏదయినా పట్టించుకో శగినదికాదు. 
డా. వేదుల సూర్యనారాయణ శల్య: 

తన ఆనందమును ఇతరులకు అందజేయుట కవికి ఆత్మ తృప్తిని కలిగ 
స్తుంది. కనుక నే కావ్యాలను ముదిసాడు. 


ల్‌. కాలానుగుణంగా ధనవంతులు, మధ్యతర గతివారు, "పేదవారి 
అన్న తేడా లేకుండా దాదాపు అన్నిరకాలవారు ఒకేరకమైన కవిత్వం 


28 


రాస్తూండటం కనిపిస్తుంది... అంకే_ (శ్రామిక, కార్మిక, పీడిత, 
తాడిత జన బాధల్ని గురించి అనుకోండి. అప్పుడు ఎక్కడో ఒక 
వర్షంలో ఆనుభవం లేక పోవటంవల్ల చిత్తశుద్ది, స్పష్టత లోపి ంచవచ్చు. 
అటు వంటి పరిస్తితుల్లో కవిత్వాన్ని గుర్రించటానికి తగిన కొలమానా 
లేమిటి ? 


శాం సి. నారాయణ రెడ్డి 3 


పీడిత వర్గాలను గురించి రాసే కవి ఆవర్గానికి చెందినవాడే కానక్క-ర 
లేదు. సానుభూతి ముఖ్యం. ఆవర్గ సమస్యల పట్ట సానుభూతితో "పాటు 
సమ్మగమైన అవగాహన ఉండాలి. ఆందకుతగ్గ బలమైన ఆభివ్య_క్తీ ఆవసరం. 
కుందు రి : 

టుమారో 

నిజాయితీ, చి తళుది అనేవి (పజాదృష్షతో రాసే కవికి జాలా ముఖ్య ౦. 

wD © లు వం 

ఇవి కవిత్వంలో వున్నాయా? లేవా? అని కనుక్కో_డానికి [పమాణాలుగా 
నిర్దిష్టమైన నూ[క్రాలు నిర్మించడం అసాధ్యం. కవిలోని ఆవేశం బయటికి రావ 
డంలో_అంపే-_E౫pressi0n లో ఇవి గన్భితంగా ఉంటాయి. వేమన, పోతన 
మొదలగు వారిలో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. ఇంస్రీమపడ బందంలో చెప్పి 
నట్లు Letween the lines చదువుకోవటమే శరణం ధనవంతులు ౭1౯, ఎ 
వేదికనై నా ఆ కమించుకుంటారు. తమ సంస్కృతిని దాచి పెట్టడానికి పయ 
త్న స్తూ రాస్తారు. కానీ దాని దుంపతెగ అది దాగదు. ఇప్పుడు అన్ని పార్టీల 
వారూ సోషలిజం మంతం వల్లి-చటం లేదూ! ఇదీ అంతే. 

అయితే చిత్తశుద్ధి లేనివాడి రచనలో స్పష్టత లోవించవచ్చు అని |పక్ను 
లోనే ఉందికదా. దౌంగను పట్టుకోడానికి ఇదీ ఒక మార్గమే అనుకుంటాను. 

అయోమయమైన వదచిత్ర గుంభన చేసేవారిలో నిజాయితీ లోపించిన 
వారూ వుంటారు, (వపయోగవాదులూ, 'వెవి తివాదులూ ఉంటారు. ఇతర 
సాహిత్య [ప్యకియల వలన |పభావితులై నవారూ ఉంటారు, రకరకాలు! 
డాం దివాకర్ల వేంకటావధాని : 

కవి ధనిక వాడమును నిరసిండచూ శ్రామిక, కార్మిక వర్షములపై 
సానభూతి |పదర్శించచూ కవిత్వము (వాసి తాను ధనిక వర్గమునకు చెంది 
వానివలెనే వర్తించిసచో చిత్తశుద్ది లేనివాడే అగును. అపుడు స్పష్టత కూడ 


24 


లోపించును, కవిత్షము చదువుచుండగ ఈ లోపము కనివించుచునే ఉండును. 
ఆ లోపమును మరుగుబుచ్చి కవి రచన సేయగలిగినచో మనమతని స్వభావ 
మును గుర్తించుట కష్టమేఆగును. అందుచే కవిబీవిత పరిస్థితులనకూడా గమ 
నించి ఆతని కవిత్యమును చదువుట మంచిది. అపుడాతని సహజభావమలను 
గుర్తించుట కవకాశముండును. లేనిచో కవిత్వమును గుుర్పించుట దుష్క_రమే 
ఆగును. 

ఆరు(ద : 

ఈదేశంలో ఆధిక సంఖ్యాకులు శ్రామికులు, పీడితులు = కాబట్ట బహుజన, 
హితం, ఐవుజన సుఖం కోరుకునే రచయితలు ఆ వర్షం గురించే రాస్తున్నారు. 
ఇది సహజం. అయితే కేవలం చిలక పలుకులు కాక అనుభవంతో రాసింది 
సజీవంగా వుంటుంది ఊటీ కొండలమీద, యూకలిప్టస్‌ చెట్లకింద కూర్చొని 
కష్టజీపుల్ని గురించి రా సేవాన్తె మనకున్నారు. ఇటువంటి కవితలు |వజలకు 
జీర్ణంకావు. 
డా. దాశరథి : 

“అనుభవం” అంటే కవి కూలిపని చేయనఖ్యరలేదు. కూలిపని చేసే 
వారి బాధలు తెలుసుకోగలిగితే చాలు కవి దష్టకదా ! పాఠఠని అనుభూతే 
కొలమానం. 
గుంటూరు శేషేం(ద్రశర్య : 

ఆలీబాబా $0 దొంగలు కథలో దొంగలు ఆలీబాబాను చంపాలనుకొని 
వాడున్న ఇంటి తలుపుమీద గుర్తుపెట్టి రాతి వద్దామని వెళ్ళిపోతారు. ఇది 
చూచిన ఆలీబాబా భార్య ఆ ఏథిలో ఉన్న ఆన్ని ఇళ్ళ తలుపులమీద అదే గుర్తు 
పెట్టింది. ఫలితం దొంగలు ఆలీబాబా ఇంటిని గు ర్రించ లేక పోయారు. ఆవిధం 
గానె ఈనాడు అందరూ పీడిత, తాడిత 'శామిక జనాన్ని గురించి 
కవిత్యమనే గచనలు చేస్తునే ఉన్నారు. ఆ పీడిత జనాన్నిగురించి రాసినంత 
మాతం చేతనే ఆడి కవిత్వమనే దృఢ విళ్వాసం కూడా వహించారు. వీళ్ళలో 
ఎవడు కవో, ఎవడు కవికాడో గుర్తించడం అసాధ్యం అనిపిస్తుంది. తెలుగు 
తవిత్వ్వం ఆలీబాబా కథగా మారింది. కానీ నిజమన కావ్య మర్మ జాడు ఆఅఆనులు 
సరుకును నకిలీ సరుకునుంచి విడదీసి గుగించగలడు. ఒక కవిత చదువుతున్న 
ఏడు లెక వింటున్నప్పుడు ఆది ఫీలింగ్‌ అనే మూల [దవ్య౦లోంచి పుట్టిన 
తే పాఠకుడు పృాదయంలోకూడా ఫీలింగ్‌ అనే జ్య లను అంటిస్తుంది= 


{ 


0 


జర్‌ 


ఈ మహాసత్యా న్నే పాదీనలు రసము సహృదయ హృదయైక వేద్యమనేమాటతో 
చెప్పారు. ఈ ఫీలింగ్‌ కటలిగించనిది అలంకారాలున్నా , గామికజనుల మద్దత్తు 
ఉన్నా ఆకవిత్వమని స్పష్టమవుతుంది. కనక ఫీలింగు కలిగించే శక్తి కవిత్వా 
నికి గీటురాయి. 


తీ ఠీ: 

ఇంతవరికు మనం అక్షరాన్యుల కివిత్యం గురించే ఆలోచిస్తున్నాం, 
నిరక్షరాన్యుత్లో కూడా ఎంతో కవిత్వం నికి ప్రమె ఉంటుందని మనం మర్చి 
పోకూడదు. అయితే వీళ్లు ఎప్పటికీ నిరతరాస్యులుగానే మిగిలిపోరు, ఇవాళ కాక 
పోతే రేపైనా నిరక్షరాస్యత నిర్మూలం కాక తప్పదు. అప్పుడు వెలువడే కవిత్వం 
ఎలా వుంటుంది? దాని కొలమానా లేవిటి? ఆని ఆలోచిస్తే కవిత్వానికి ఎన్ని 
నిర్వచ్శనాలున్నాయో అన్ని సమాధానాలూ చెప్పుకోవలసి వస్తుంది. నా మటుకు 
నేను “రాతిరియన్‌ వవల్‌ మరపురాని హౌయల్‌” అనే నిక్యచనాన్ని ఆమో 
దిస్తాను. చెళ్ళపిళ్ళ వారన్నట్లు” మరిచిపోయేదంతా చెత్త, జ్ఞాపకం ఉండేదే 
కవిత్వం.” 
మహీధర రామమోహానరావు : 

రచనలలో మనం చూడగలది అయనకుగల మానవతా దృక్పథాన్ని, 
దయా దాక్షిణ్యాలు, దష కార్ప్పణ్యాలూ కావు ధనిక, మధ్య, పేద భేదాలు, 
వర్షాల స్వభావం అన్నది వేరు. ఆ స్వభావం (వపంచాన్నీ సమన్యల్ని అవ 
గావాన చెసుకోవడంలో కనిపిస్తుంది. అవగాహనా లోపాన్ని, భేదాన్ని చిత్రశుద్ధి 
లోపంగా భావించడం తపు. 
డా. వేదుల సూర్య నారాయణశర్మ : 

అట్టి పరిస్థితులలో కవిత్వాన్ని ఆ కాలంలో గుర్తించడం జరగదు. 
తరువాతి కాలంలో కవి మనస్సులాగే పజామనన్ఫు కూడ దిగజారిపోతే ఆ 
కవిత్వం గుర్పింసబడితే గుర్రింసబడనూవచ్చు. దానికి కొలత ఆంటూ ఉండదు. 
నార్ల వెంకటేశ్వరరావు : 

పోతన ఆస్తికుడు కాగా నేను నాస్తికుడను. ఐనా పోతన కవిత్యంపట్ల 
నాకు గౌరవం వున్నది, అందుకు కారణం అది చిత్తశుద్ధితో కూడింది కనుక నే, 


(4) 


28 


ఆ చిత్తశుద్ధి కారణంగానే ఆయన కవితకు జవం, జీవం వచ్చాయి, నాకు 
తెలుసు - నాకు తెలిసినవారిలో కొందరున్నారు - వారు నమ్మెదొకటి, |వాసేడి 
వేరొకటి. వారి |బుతు కొకటికాగా వారి సాహిత్యం మరొకటి. అట్టి రచనలు 
తాత్కాలికంగా ఒక వేళ రాణించినా అవి ఎంతో కాలం నిలుసాయని నేనను 
కోను, 


మీరు ధ్వనించినట్లు డళిత-పీడిత వర్గాల్ని గురించి కవితలు విశేషంగా 
వెలువడుతున్నవి. ఇట్టి రచనలు పెక్కింటిలో చిత్తశుద్ధి దాదాపు పూజ్యం. 
సోషలిజం, సెక్యులరిజం ఈనాడు ఫెషనై నట్టు కార్మిక, (శ్రామిక వర్గాల్ని 
గురించి కన్నీరు కార్పటంకూడా ఫేషనై పోయింది. వీరికి నేటి సమస్య స్వరూప 
మైనా సరిగా అర్థమైనట్టు తోచదు. తాము సోంబేరులు కనక కార్మిక, కర్షకులు 
చమటోడ్చి పనిచేస్తున్నందుకు విలవిల్లాడుతున్నట్టు వీరు రాస్తారు. నిజానికి 
ఏనాడు కక్షించి పనిచెయ్యకపోతే ఆనాడు ఆ వర్గాలవారికి నోటి అన్న మైనా 
రుచించదు. వారి బాధ తాము కష్టించి పనిచేస్తున్నా వనికాదు, - తమ కష్టం 
ఫలితాన్ని తాము పూర్తిగా పొందలేక పోతున్నామని మాతమే, ఇంక కొల 
మానా లేమిటి ? 


4. తన అనుభవంలోలేని విషయాలు చెపితే కవికి కేవలం తన అభి 

రుచిని మాత్రం (ప్రతిబింబించే ఒక రకమైన అసంపూర్ణ ధోరణి వచ్చే 
జ 2 క 

అవకాశంవుంది __ మరి కవిత్వాన్నీబట్టి కవినా ? కవినిబట్ట కవిత్వాన్నా 

కొలవటం ? 


భుుంటూదరు "శేచషేయ్యద శర్మ వి 


నిజమే. కవిత్వాన్నిబ షే కవిని కొలవాలి. కొరణం టోకానికి క విత్‌క్షం 
తోనే సంబంధం కనక. సిలిచేదో, చచ్చేదో కవిత్వమే కనక. నిలిచినపుడు కవి 
కనక * ఎప్పుడూ చేతిలో ఉన్న ప్పుస్తకాన్ని ఆధారం చేసుకునే కావ్య వమరశి 
జరగాలి. కవి విమర్శ లోకానికి కేవలం అపస్తుతం. అనవసరం. 


ఠీ తీ: 
కనిపించని ([బహ్మా పదార్థంకాదు కవిత్వం. కవి లేకపోతే కవిత్యంలేదు* 
అందుచేత కవినిబష్టే కవిత్వం. 


వ్ర? 


డొ. దాశరథి: 
అనుభవంలో లేని విషయం అంటూ ఉండదు. అనుభూతి ముఖ్యం. కవి 
త్వాన్నిబటే కవిని కొలవాలి 
ఆరు(ద ;: 
నిజమెన కవి తనకు ఆరియనివాటిజొలికి బొడు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 


కవిత్యమును బట్టియే కవి హృదయమును గుర్తింసవలయును. కాని 
కవి లోపలనాకటి భావించి మరియొకటి వ్ణక్త్షము చేసినచో వంచకుడగును, 


కవిళర్తము కవి హృదయమున ఆనగా భావములకు [వతిబింబముగా నుండ 
వలయును, 
కుందుర్తి ; 


కవి ప్పూర్తిగా తన అకభవం మీదనే ఆధారపడి ఉండును. లోకాను 
భూతులను విని, చూసి, చదివి, నేర్చుకొని వాటిని నుందు తనవిగా చేసుకొని 
వాటిని సాధారణీకరించి దేశంమీద వదులాడా. వ్య క్యనుభూతిమీద ఆధార 
పడిన దేదైనా అసంపూర్ణమే. క వినిబట్టి కవిత్వాన్ని కొల వాలంషే కవి ఎప్పుడూ 
ఆందుబాటులో ఉండడుకదా. కాలం గడచినకొలది అతనిని గుదించిన అనేక 
నిషయాలు మరుగున పడిపోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా క విత్వాన్నిబప్డై కవిని 
కొలవాథిం 
డా. సి. నారాయణరెడి : 

ఉం 

పనితనాన్నిబ స్టే పనివాజ్జి కవిత్యాన్నిబష్టే కవిని పరిగణించాలి. 
డా. వేదుల సూర్యనారాయణశర్యా : 

కవిత్వాన్నిబక్తై కవిని కొలవడం. 


ఖం (4) కాలానుగుణంగా కవిత్యమా ? 
కవిత్యానుగుణంగా కాలమా ? 


డొ. దాశరథి: 
౨66? ఆ (కొలొానుగుణదంగా కవిత్వం, 


28 


కుందుర్తి క 
కాలానుగుణంగా కవిత్వం మారుతుంది. 


ఆరు(ద ౩ 

కాలాన్నిబట్టి కవిత్వ మారుతుంది. ఒక్క కాలాన్నిబళస్తై కాదు, తిరుపతి 
కవులు చెప్పినట్లు “కాలముబట్టి దేశమును గాంచి [పభుత్వమునాంచి” దేశ భాషా 
లలితాంగి మారుతుంది. యెమర్జన్సీలో _పభుత్వాన్ని గాంచెకదా ఒక మహావివ్లవ 
రచయిత యె మర్దస్సీ సమర్థింపు రచనలు చేశాడు. నమ్మకంతో చేసిన రచనలే 
రాణిసాయి. అవకాశవాదం ఆ ఘోరిస్తుంది. 


తీ ఠీ: 

కాలంకన్నా ము=దుగా పరుగెతేదే కవిత్వం. 
గుంటూరు "శే షేంయ్యదశర్మ ? 

అనుభూతి అనివార్య కావ్య జన్మ హేతువు కనుక కవ కాలానికి శిశువు, 
వాస్తవాల కోరల్లో ఇరుక్కున్న పాణి. కానీ కవి ఆ బాధల్లోనుంచి జనించే 

నల! na) య 

ఒక కాంతిజ్యాల. కనక కవి వాస్తవాల అవా స్తవాల దాంపత్యం. కవి గుండ 
ఆయిన ఆలంకారం అందుచేతనే చత్యత వరోత కిక రం. కవిత్వం నశ కర 
శాశ్వత వస్తు మిథున జన్యం. కవితలోఉన్న జ్వ్యాలీన, అవా _స్థవ, వరోక్ష 
లక్షణ (వధాన అంశ ఏదైతే ఉన్నదో దానిచేత కవిత్వం కవికాలాన్ని అధిగ 
మించి ఇంకా ముందు కాలాలవరకు [ప్రయాణం చేస్తుంది. ఆ కాలాల పజలమీద 
పనిచేస్తుంది. కనక కవి కాలశిశువు. కాలం కవికిశువు. అనే విచిత తాత్విక 
స్థితి మాత మే సత్యం. 
డా. సి. నారాయణరెడ్డి : 

కాలాన్నిబట్టై క వితరం, ఆయితే ఏ కాలం? ముందు చూస్త కోల్పోస 
కాలం, 


డా. డివాకద్ల వేంకటావధాని : 


కాలానుగుణముగ నే కవిత్వము ఉండవలయును. కఏత్వానుగుణముగా 
కాలము మారుటకు అలౌకికమైన పతిభ కావలయును. అట్టి పుతిభావంతులూ 
ఆరుదుగా నుందురు. 


2 
జా. వేదుల సూర్యానారాయణశర్మ : 


కవి |కాంతదర్శి కాన ఆతడు కాలాతీతుడు, స్యుకాలంలోని లోపములకో 
దర్పణం పట్టి చూవించి, రావలసిన మార్పులను [కాంత దర్శిత్వముతో కవ 
రచనచేస్తాడు అంతే. కాన, కవి కాలనిర్మాత అనియే చెప్పనగును, 


త కవిత్వం జీవితానికి వ్యాఖ్యానంగా వృండాలంటారు కదా & 
మీరు ఏకి భవిసారా ఇ 


మామూలుగా జీవితపరిధితోకి రాకుండా వ్యక్తి అనుభవించే 
వివిధ ఆనందాల మాసేవిటి ? అవి మాటల కందవుగదా ।$ అప్పుడు 
కవిత్యం అసంపూర్ణ కళ అనవచ్చా : అలాకాక . ఆనందం కూడా 
జీవితంతో భాగమే అనుకుంటె రాక్షసానందం (హింసాత్మక మైన 
ఆనండం) మాసేమిటి ? అదికూడా జీవితంతో ఒక భాగమని ఒప్పా 
కుంకు-దాన్ని వర్షించటంకూడా వా_స్రవ చిిత్రణే కొతుందా? అప్పుడు 
జీవితంలోని అసొందర్యాన్ని వర్ణించటం కజౌచిత్యం కావచ్చుగదా. 
కాబటి అసౌందర్యంకూడా కవిత్వంలో భాగమని ఒప్పుకుంటారా? అలా 
ఒప్పుకుంళకే జాచిత్యానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? దిగంబర కపితా 
వ కయమీడ మీ మాట ఏమిటి; 


ఊం దాళరథి ; 


ఐతే రాతసానందం అనేది నిజమైన ఆనంద:కొాదు. ఆనందాభా ప. దీని 
చర్హన అనొచిత్యమే అవుతుంది? 


ఆనందం జీవితంటో భాగమే, దిగంటరకవులు జాగుపను ఆశయిం 
బారు. చమత్కారంతో పాఠకులను ఆకర్షించారు, అవాాయిదువ్యలాగ ఎగిరారు, 
ఆరిపోయారు. నగ్నత్వం కొంత ఆకర్షిస్తుంది. తర్వాత మొఖం మొత్తుతుండి. 
అయినా తెలుగు దిగంబర కవులలో ఒరిజినాలీటీ లేదు, పాళ్చాత్య దేశాల్లో 
Naked poetry ఏనాడో వుండి. దాని అనుకరణ ఇడి. 


రీ 


డొ. సి. నారాయణరెడ్డి క 

క వితాదర్శుం జీవితాన్ని న్యాఖ్యానించటంతోనే పూ_ర్రకొదు, దాని 
సరై నరీతిలో మలిచేదిగా ఉండాలి. ఇక ఆనందం సంగతి-ఇది రెండు రకాలు. 
ఒకటి, తనకు సంబంధించింది, రెండోది సమ_స్తజనాని కి సంబంధించింది. ఈ 
రెంటికి తేడా “ఆత్మశాంతి” కీ “విశ్వశాంతి” కీ మధ్య ఉన్నంతగా. ఇక ఆసౌం 
దర్యంమాట, ఆసౌందర్యాన్ని వర్ణించటం అనొచిత్యంకాదు. జొచిత్య ౧ వస్తువుని 
బట్టికాదు. వర్ణించే పాళ్ళనుబట్టి ఉంటుంది. |పమిడలో ఉ=టూనే దీపజ్యోతి గది 
నంతటినీ వెలిగిస్తుంది. కవిత్వ-లో జాచిత్యాషకి నేనిచ్చే ఉదాహరణమిది. 


ఆరు(ద : 

కవిత్వం బహుళార్థ సాధక మైంది. ఎలుకని సనముగం చేయటంకూడా' 
చానీ లక్షణాల్లో ఒకటి. ఏ రచన దానంతటది నూటిగా జీవితాన్ని వ్యాఖ్యానం 
చెయ్యదు. ఆ రచనసాయ 6తో వ్యాఖాష్థనించు కోవాల్సింది పాఠకుడే. జీవితంలో 
ఏ ఒక్కటీ కవితకి అనర్హంకాదు. బీభత్సంకూడా ఒక రసమేకదా ! దీనిస్థాయీ 
భావం జుగుప్స.  ఏవగించుకో వలసినదాన్ని కూడా తగినవద్ధతిలో చెప్పి 
ఒవ్నించవచ్చుం తిక్క న్నగారొకసారి రణభూమిని వర్శిసూ అది “ఉ|గనుందరం” 
అన్నారు. కడుపు దహంచుకుపోయే పడుపుక తె రాక్షస రతినికూడా కవిగా 
అవసరమైతే పేర్కానక తప్పదు. ఆలంవూరికులందరిలోనూ కేమేందుడికే 
నేను పెద్ద కీట వేస్తాను కుచిత్యం ముఖ్యం అన్నందుకు. చదరపు వివరంలో 
చదరపుదిమ్మ అతికినట్టు ఇమిడితే అది నప్పుతుంది, ఏలువలు కీణిన్తున్న 
ఈనాటి సంఘంమీద జూగుప్సు, ద్వేషం, కలిగించాలంటే దిగంబర కవుల 
(ప్మ[కియ బలమైన ఆయుధం. 


కవిత్వం జీవితానికి వ్యాఖ్యాన మేకాదు, సమస్యలకి పరిషాా.రంకూడాొ* 


ఆసౌందర్యంకూడా ఒక వాస్తవమే. కొందరు సొందర్యారాధకులు ఈ ఆసొం 
దర్యం లేనట్టు (భమించటమో లేదా దానినుంచి పలాయనం కావటానికి [పయ 
త్నించటమో సాగిస్తారు. Caliban అద్దంలో తన ముఖం చూనుకుంజే కని 
వీంచేది ఆసోందర్య మే. దిగంబర కవ్వ్పలు అసౌందర్యాన్ని ఆరాధిస్తున్నారన్‌ 
కాదు. అంగీకరిస్తున్నారనేదే నేననేది. 


ఇక రాక్షసానందం విషయం తీసుకుంటే బీభత్సంకూడా ఒక రసమే. 


1 


దీవికి స్థాయీభావం జుగుప్స. నేటి సమాజంలోని కుళ్లను బయటపెట్టి దాని 
ముద అసహ్యం కలిగేటట్టు రాసే దాంట్లో కవిత్యాని కుండవలసన ఇతర 
లక్షణాలుకూడా ఉన్నంతకాలం దాన్ని నేను ఆమోదచిస్తాను. ఆదీ కవిత్వమేనని 
అంగీకరిస్తాను. ఒకప్పుడు నవరసాలలో శృంగారానికి, కరుణకి పాముఖ్యం 
ఉండేది. ఈ రెండూ మనిషికీ, పశువుకీ సామాన్యమే. ఈనాడు మనకి కావలసినవి 
వీరం, దీభత్సం. పశువుల్లో లేనిది మానవుల్లో ఉన్నది సహనకళ క్తి. అందుచేత 
తన్యాశుల్కంలోని వీభత్సంతో మిళితమైన హాస్యరసం నాకు ఆకర్షణీయం, 
చాప్టిన్‌, డికెన్స్‌ల హాస్యం వెనుక కరుణ తొంగి చూస్తుంది. జాచిత్యమంటే 
చేపట్టిన ఏరసానికై నా న్యాయం చేకూర్చుటమే. 


కుందుర్తి ౫ 


కవితక్చిం జీవతానికి వ్యాఖ్యానంగానూ దర్పణంగానూ ఉండితీరాలి. 
ఆనందం వగా రాలేకాదు ఏ ఒక్క భావమైనా మాటల రూపంలో బయటికి వచ్చే 
టప్పుడు భాష, సభ్యత, కూచిత రం మొదలగు అనేక పరిమితులకు లోబడే 
వస్తుంది. ఆంత మా(తాన కవితను అసంపూర్ణకళ అని విలవనఖ్ఞరలేదు, నిజా 
నికి “సంపూర్ణకళ' అనేది ఏముంది ? 


హింన చేస్తున్నవాడు మీరన్నట్టు రాతసానందాన్ని అనుభవిస్తూ ఉంటే 
దానిని వర్ణించటం వాస్తవ చితణే ఆసలు వాడి ఆనందాన్ని బజార్లోకి ఈడ్చి 
తప్పని చెప్పటమే ఈ యుగంలో కవుల భాధ్యత. గుండె ధైర్యముంకే ఎ 
యుగంలోనై నా యిది కవి బాధ్యతే. 


ఒక “భవ్య కవితావేశాన్ని” త్మీవపదజాలరంతో చెప్పటంలో తప్పేమీ 
లేదు. మామూలు వ్యవవోరంలోకూడా కోపం వచ్చినవాడి పలుకు వాడిగానే 
వుంటుంది, దిగంబరకవితకూడా ఆంతే. ఇందులో ఆనాచిత్యం ఏమీలేదు బుద్ధి 
ప్యూడల్‌ భావాలతో నిండి ఉన్నంత కాలం శాచిత్యమ అనాచిత్యంగా కనిపించే 
అవకాశం ఉంది, 


డా. దివాకర్ల వేంకటావధాని : 

కవిశ్వము మానవ జీవితమునకు వ్యాఖ్యానముగా నుండవలయును, లోక 
మున దుష్టులు, సత్పురుషులుకూడ నుందురు. ఆ రెండు విధములైన పాతలూ 
కవి వర్ణింసవచ్చును, వర్ధించి సత్వము _శేయస్సునకును, దౌొర్దన్యము నాశము 


ఖిల్లా 


నకును దొరిచూపునను విశ్వాజనీన సత్యమును [పకటింపవలయుసు. హింసా 
త్మకమైన ఆనందము దుష్టులకు మాతమే కలుగును. దుష్టులను వర్హించునపుడు 
అట్లు (వాసినచో అది వాస్తవమే అగును. అందులో అనౌచిత్యము ఉండదు 
సజ్జనునియందు దౌష్ట్యమును వర్ణించుట ఆనౌచిత్యము. అక్షే దుష్టనియందు లేని 
సౌజన్యమును వర్షించుట మరొక విధమైన ఆనౌచిత్యము. దిగంబర కవిత్వమును 
గూర్చి ఏమి చెప్పుటకును ఇంకనూ కొంత పరిశోధన చేయవలయున . కాలమేదాని 
బాగోగులను నిర్ణయించును. 


గుంటూరు శషేం(దశర్య క 

కవిత్వం తన బలంచేత మనిషిని కార్యోన్ముఖుణి చెయ్యాలి. అందుచేత 
కవిత్వం తన శక్తిని మనిషిలో ఆశాజ్యోతి ఆరనీయక్షండా ఉంచటానికే విని 
యోగిస్తుంది. ఈ పని చెయ్యటానికి కవిత్వం ఏ వస్తువును ఎట్లాచెప్పాలో ఒక 
సహజమైన ఆంతరంగిక అవగాహన చేతనే (గహిస్తూపోతుంది. ఇటిచెప్ప వచ్చు. 
ఇది చెప్పకూడదు అని ఒక న్తూతాన్ని _పతిపాదడించటం సాధ్యంకాదు. రాక్షసా 
నందం, ఆసౌందర్యం లాంటివికూడా కవిత్వం యొక్క. సహజ ఆంతరంగిక 
అవగాహన చేతనే కవిత్వంలో స్టానాన్ని గడించుకోవటమో, గడించుకోలేక 
పోవటమో నిర్ణయమౌతుంది. ఏన్టైనా ఆంతిమ పరీక్ష ఏమిటంటే కవిత చదువు 
చున్నప్పుడు పాఠకుడికి చెప్పబడుతున్న విషయంమీద ఆకర్షణ కలగాలి. దాని 
మోహంలో పడాలి. ఈ మోహం, ఆకర్షణ అనే కవిత్వ [పభావానికి విఘ్నం 
కలిగించగలిగిన ఏ విషయాన్నీ కవిత్వంలో చెప్పక పోవటం చేతనే కవి తన 
విజయాన్ని సాధిస్తాడు. సిద్దాంతం పేరు చేతనో లేక ఏదో ఒక మూర్భ ఆవేశం 
చేతనో పాఠకుడిలో వై ముఖ్యం కల్షించేవాడు, తత్సంబంధమైన జ్ఞానం లేని- 
వాడు కవి ఆవ్వటంకూడా దుర్లభ మే, 


దిగంబర కవిత్వం అనే పేరుతో చెప్పబడే రచనల్లో కవిత్వుంకంకె 
దడిగంబరతన్షమే ఎకు). వ. 


ఈ కవులు సాహిత్యంలో ఇంకా కృషిచేసి లోకానికి ఉపయోగించే 
వాళ్లుగా ఇంకా పెరగవలసిన ఆవసరం ఉంది, ఈ షష్టకాన్ని ఉద్యమ కర 
అనికూడ కొందరు సాహిత్య విమర్శకులు వర్ణిస్తూ ఉండటం, ఆ విమర్శకుల 
సాహిత్యజ్ఞూనం నందేహాస్పదం కావటమేకాక తెలుగు సాహిత్య భవిష్యత్తును 
గురించికూడ భయావహంగా ఉంది. 


88 


The author has picked up the limited combine of six 
minor poets who have neither grounding nor cultivation in any 
serious pursuit of literature modern or classical, had neither 
the strength nor the stature required to poineer a literary move- 
ment and has set them up, asa literary movement following 
the progressive period. (A few more silly ramifications which 
he indulges in a study of, before that, like Virasam, are ina 
study like this to be left appropriately 120 the broad spectrum of 
progressive trend itself Because they are a part of the same 
rabble of writers who floated different organisations for reasons 
of personal tickerings rather than due to any indeological or 
literary variations. Strictly speaking therefore they ought not 
to be counted as various literary developments). 


He should have verified in his study asto whether the 
‘Digcambara-combine’ had the crucial characterstics of the 
literary movements like Romantic movement, progressive move- 
ment either in Telugu or outside in the west. Could these band- 
ful of persons appallingly backword in literature and learning, 
be placed by the side of poineers of movements like Wordsworth, 
Coleridge, Rayaprolu, Krishna Sastry, Sri Sri, stc. Whether 
an assessment like this does not militate against the sound 
principles of a scientific study of literature and betray the author 
as an under-developed critic attempting to indulge in great tasks 
beyend his ability and equipment. 


A survey of either the Viplava poets or Digambara poets 
does not disclose any new trend or any significently new charac- 
teristics which were not already found in the progressive move- 
ment. The theme and the structure adopted by the Digambara 
and Virasam were the sane as were prevailing before. The 
values they challenged and the values they championed were also 
the same as were the theme - songs of the former poets of the 
Abhyudaya trend. Therefore itis unscientific untenable, and 
exaggerated to assign to the Digambaras the role ofa literary 
movement: 


This is a general survey of the movements traced in the 
book by the author. 


(౨) 


84 


మహీధర రామమోహానరావు: 


జీవిత పరిధిలోకి రాకుండా వ్యక్తి అనుభవించే వివిధ ఆనందాలు ఏమి 
టవి? మాటలకు అందనివి జీవిత పరిధిలో లేని వనాలా? ఈ ఆలోచనే అసం 
బద్దం. అలాగే హింసానందాన్ని గురించిన చర్చ. వా_స్తవ చితణ, జిచిత్య 
మాత పరిధులు ఆనందానికి మాతం వరించవా* ఇక్క డొక విషయం 
చెప్పక తప్పదు. ఇటీవల ఒక (ప్రముఖ రచయిత తమ నవలలో హింస, బాధ 
అనేవి జీవితంలో (పతి పనిలోనూ వుంటూనే వుంటాయి గనక పాంసనూ, 
బాధనూ నిరసించప లేదని ఒక పాత చేత చెప్పించారు. |[పాణాన్ని రకిం 
చేందుకు డాక్షరు సర్వ _పయత్నాలూ చెయ్యాలన్న ఆదర్శానిక్సీ కుదరని 
వ్యాధితో, అనంతమైన బాధ ననుభవిస్తూ మరణాపన్నుడైన వ్యక్తిని ఆఖరు 
శాషస వరకూ (బతికించివుంచే ఆచరణకూ వైరుధ్యం లేదా ? త్రీ పురుష 
సమాగమంలో, [పనవంలో, శ స్రచికిత్సతోబాధ, హింసవున్నాయి. కాని వానిని 
సమర్థిస్తున్నాం, [పోత్సహిసున్నాం. విప్లవంతో హాంసకు బాధకూ అవకాశం 
వుంది. ఆయినా ఆహ్వానిస్తున్నాం. మనిష్‌ స్వాతంత్యసాధనకు చేసే యుద్ధంలో 
హింనవుంది. అయినా జయగీతాలు పాడతాం. కాన, హిట్లరు సాగించిన హింసా 
కాండను పోలీనుళాఖ జరిపే ధర్డ్‌ డ్నిగీ మెథడ్స్‌ను పాలకులు సాగించె జలియ 
న్వాలాబాగ్‌ హత్యలను నిరసిస్తాంం వీనిని దుశ్చర్య లంటున్నాం. ఇవి కూడా 
మన జీవితంలో భాగంగానే వున్నాయి. వీరిని జరిపే వారిలో వానిమై విశ్వాసం 
మన వ్యతిరేకత కున్నంత బలమూ వుంది. అందుచేత ఈ రెండింటిని ఒకే గాట 
కట్టడం వాస్తవ చితణం అవుతుందా? ఈ రెండూ రచలుతలోవున్న (పపంచ 
దృక్పథాన్ని, సామాజిక స్పృహను, నిబద్ధతనూ తెలిపే సూచిక లవుతాయి. 
దీనితో కూచిత్య(పసక్తి లేము. ఆది వేరు, “కోధం (ప్రభో నంహర సంహారేతి 
ఎం666 2 ఎ భవనే తజనర్కా” అనే శ్లోకంలో కాళిదాను “భవ” శబ్దం ఉపయో 
గించడం కౌచిత్యభంగం ఆన్నాడు కేమేంందుడు. చెప్పదల్చుకున్న దానికీ, 
చె పున్నదానికీ విరుద్ధమైన  పద్య్వపయోగంకూడా కొచిత్యభంగమే, శ్రీ 
సౌకుమార్యానికి పరవశత్వం చూపే కవి రేప్‌సీన్‌ను శృంగార కావ్యంలా 
చితి "స్టే ఆడి ఎంత వాస్తవికంగా చిత్రించినా అనౌచిత్యమే | 
డా. వేదుల సూర్యూనారాయణశర్మ : 


ఆనందం అంటే మానవుని ఉన్నతోన్నత స్థితికి తీసికొనపోతూ జీవత్వం 
నుండి దై వత్వంలోనికి మార్గం ఏర్పరచేదే ఆయి ఉండాలి. |పతిదానిని ఆనంద 


లల 


పదంతో ముడిపెట్టి చెప్పడం తగనే తగదు. కవి కావ్యము విశ్వా [కేయస్సును 
చేకూర్చేదిగా ఉండితీరాలేకాని పతన శీలఐగా దిగజార్చేదిగా ఉండరాదు ఈ 
సూ తాన్ని పాటించక [పతి తుచ్చ వైషయికానందమునూ కవితా వస్తువుగా 
స్వీకరించడం జరగకూడదు. 

డగంబర కవిత్వ మనగా అట్టె తుచ్చ వై షముకొనందమును చెప్పినదని 
ఆర్ధ ంకాదు. కవి కల్పనలతో అలంకార చచనతో నిమి తం లేకుండ ఒట్టి 
విషయ నగ్నతతోనే (పజామనన్సులకు ఒక సందేశము నందించుట దిగంబర 
కవితా లక్షణనుగా (గహింపవచ్చును. ఆచ్చాదన లేనిది దిగంబరత్వు లక్షణము 
కాని నైతిక పతనాన్ని కలిగించే వైషయిక (వదర్శనము దిగంబర లక్షణమను 


ర 


కొనుట ఆజ్ఞాన విలసితమే కాగలదు. 


నార్ల వేంకకేశ్వరరావు : 

సమకాలిక జీవిత (పభానం విధిగా సావహత్యంమీద వుంటుంది, జీవితం 
బహుముఖ మైనది కాబట్టి సాహిత్యంకూడా బహు ము ఖుమైనది కావాలి. వివ్రవమె 
కాదు పయణంకూడా జీవితంతో భాగమే. ఆందువల్ల మొదటిది కవిత్వం 
రెండవదికాదు అనటం ఆర్థం లేనిమాట. ఐతే వెనుకటి కాతానికి సంబంధించిన 
[ప్రణయంలో ఆనాటి స్రీ అస్వతంత (పతిప తి | వన్చుటమైనట్టు యీనాబి ఆమ 
సమాన [ప్రతిపత్తి పస్సుటం కావాలి. నా దృష్టిలో ఇదే కవులు తమ యుగ 
ధర్మాన్ని పాటించటమంటే ! 


6. భావకవిత్వం నుండి తీసుకుంటే __ భావకవిత్వంగాని, ఆఅభ్యు 
దయ కపిత్వంగానీ, ఆ తర్వాత వచ్చిన ఆతినవ్య కవితా ధోరణులు 
అంతు __ అధివా స్పవికత, ఆరాచక వెచిడీ (పియత్వ, నిరాశా 
విళ్చాంఖల కామభావం మొదలై నవన్నీ మనకు విదెశాల 
నుంచి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలనుంచి వచ్చాయికదా ._ మరి 
వీటివల్ల మన తెలుగు సాహిత్యం పరిపుష్ట మయ్యిందని మీరు అను 
కుంటున్నారా ? అనుకుంకే_. 4 ఎందుకు: B ఎలా? అనుకోకపోతే 
ఇంత కవిత్యం కళ్ళముందు కనిపిసోంే దాని [ప్రభావాన్ని కాదనటం 


అలా ? 


లెదొాలు 


? 


86 


డా. దివాకర్ల వేంకటావధాని : 


భారతీయులు కవిత్వమును భారతీయ సంస్కృతి దృష్టితోనే పరికీలింప 
అయునుు. ఆ సంస్కృతికి విరుద్ధమైన దె౨త శర్త్‌ మంతమైన దై_నను సాహో 
కమునకు పరివువ్టి కలిగింపజాలదు. మనము భారతియుల మైపుట్టి, పాశ్చాత్యుల 
లె (పవ_ర్రింపకూడదుగదా | 


కవిత్వముయొకళా (వభావము వరితలమీద ఉండును. ఆ (పభావము 
వెడ్డ గా వదిణమించినచోే అట్టి కవితా విధానమును మార్చుటకు యత్నింప 
నలయును. 


డా. దాశరథి: 


విదేశాల్లోంచి కొన్ని [పభావాలు పడతాయి. వాటని సద్వినియోగం చేను 
కునేవారు కొందరు; దుర్వినియోగం చేసుకునేవారు కొందరు, వాటిని జీర్షించు 
కుని తమ ధోరణలో తాము (|వాసినవారు నిలుస్తారు. భావ కవిత్వ ధోరణివల్ర 
మన సాహిత్యంలో ఒక [కొత్త ఒరవడి కొన్నాళ్ళు ఏర్పడిండికదా ; 


డా. సి. నారాయణరెడ్డి : 


ఆవు---- ఆకులూ, ఆలములూ, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తింటుంది. ఐనా 
అన్నిటినీ జీర్ణించుకుని తెల్లని పాలే ఇస్తుంది. ఈ శతాబ్ది తెలుగు సాహిత్యమూ 
అలాంటిదే. ఎన్నో పాళ్చాత్య (ప్రభావాలను జీర్ణించుకుని ఎదిగిపోతూ వుంది. 
కుందుర్తి క 

నిజానికి “భావం” (1662) అనే దానికి మనుషులకున్నట్లు జాతిలేదు. 
అఆఅచి మంచిదైతే ఆయా కాలాలలో అవకాశం వున్నంతవరకు ఆది [పచారం 
అవుతూనే వుంటుంది. నన్నయాదుల మీద కూడా యితర భాషా సాహిత్యాల 
[ప్రభావాలు న్నాయి కదా! అందువల్ల యీ రంగంలో దేశీయ విడెశీయ [ప్రభా 
వాలు అనే మాట కేవలం వ్యవహారం కోసం పనికివచ్చే భేదమే, దీనికి మరో 
[ప్రయోజనం లేడు. 


భావ కవిత్వం మన సావాత్యంలో కొంతవరకు నీల్మదొక్కుకుంది. 25 
సంవత్సరాల ఉద్యమమే ఆయినా దానికిగల కొన్ని [పత్యేక లక్షణాలవల్ల అది 
తనకు ఒక స్థానం కల్నించుకున్నది. అభ్యుదయ కవిత్వం జీవితానికి సంబం 


7 


చెంచిన కొన్ని (ప్రధాన సిద్దాంతాలమీడ నిలబడినందున దానికి చలనం లేటు. 
ఈ రెండ ఉద్యమాలవల్ల, తెలుగు కవిత్వం పరిపుష్టం చెందినక్తై. పోతే, అధి 
వా_స్తవికత, అరాచక, వై_చి[తీ (పయత, నికాశావాద్య్మ విశృంఖల కామ భావ 
సాహిత్యాలను మన _పజలు పూర్తిగా తిరస్కరించారు. వీటివల్ల కవిత పరిపుష్ట 
మైందని 'నే ననుకోను. 


అధివా స్తవికత వగైరా, వగ రాలలో ఎంతో సాహిత్యం రాలేను. 
వచ్చినవనస్నీ పయోగాలుగా మిగిలిపో యాయి, 


ఆరు(ద శి 


ఉద్యమాలూ, విష్టఐచలు దిగుమతి చేసుకునే సరుకుల కావు. సామాజిక 
పరిస్థితుల్నిబట్టి ఒక దేశంలో ఉద్యమంచస్తుంది. ఆటువంటి వరిస్థితులే యింకో 
దేశంలో ఏర్పడినప్పుడు, సరిగా అటువంటి లక్షణాలున్న ఉద్యమమే రూపాందు 
తుంది. ఉద్యమం బలపడి విజయవంతమైతే విప్లవం వస్తుంది. వీరేశలింగం 
శుంతులుగారి దగ్గరనుంచి యీవేశదాకా పివిధ భావవిప్ట వాలు ఆం|ధహౌహిాత్యంలో 
[పవెశించాయి, వ్యూడలిజం నుంచి సామ్యువాదాసికి పయనించట:లో భావ 
క విత్వం ఒక ఆంచే. ఆలాగే మిగతావీ. 


భుంటూరు "శ'షేం[దళర్మ వ 


భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వాలు విదేశాలనుంచి కృతిమంగా 
యిక్కడికి దిగుమతి చేయబడిన సరుకు అనుకోవటం శాస్త్ర యుకీక్షమైన అవగా 
హాన కాదు అవి ప్రపంచంలో వచ్చిన రాజకీయ, సామాజిక, ఆర్థిక విలువలకు 
చంబంధించిన మార్పుల [పభావంగా వచ్చినవి. ఒక దేశంలో ముందు, మరో 
దేశంలో వెనుక కావచ్చు. ఈ మార్పులు విశ్వజనీనమైన మార్పులు, కానీ, తర్వాత 
పేర్కానబడిన - సరియలిజం, డాడాయిజం - మొదలైన ఉద్యమాలు విశ్వ 
ఇవనీన ఉద్యమాలుకావు. అవి స్థానికంగా యూరప్‌లో కలిగిన రాజకీయ, సామా 
జిక, ఆర్థిక, కల్గోలంలో నుంచి ఉత్పన్న మైనవి. వాటికి వాటి జన్మభూమి వరకే 
సాహిత్య[పాధాన్య్మం వుంటుంది. వాటినిక్కడ అందులోనూ ___ ఆధునికత 
యెక్కువగా లోపించిన తెలుగులో అవలంబి_చటం లేక అవలంబించినట్లు కని 
వించటం లోక వంచన అవుతుందేమో కానీ కవిత్వం అవ్వటం మాతం 
చుర్ర్లభం, 


తిర 


అసలు, కవిత్వానికి ఒక కే గీటురాయి - తాను చెప్పింది తన ఆనభవమై 
వుండాలి. అది ఆనుభూతి కానీ, సాన భూతికాని, (పసిద్ధ [కౌంచవధలో వంటి 
సానుభూ తికాసీ కావచ్చు. కానీ యీ రెండూ కాని, ఆరు వెల మైళ్లు అవతల, ఈ 
వెనుకబడిన జాతి ఊహకు కూడా అందని స్నరియలిజరల్క డాడాయిజం మొద 
లైన ఉద్యమాల వంటివి ఎలా యూ కవుల అనుభూతిలో ఒక భాగం కాగల్లు. 
తాయి ? 

ఆధునిక కవిత్వం అనే పేరుతో వచ్చిన యిలాంటి కృత్రిమ పదార్ధానికి 
పజల్ని [వభావితం చెయ్యగలిగే శక్తి ఎలా వుంటుంది! 


[వభావం ఆనేది క విత్వానిక్‌ (ప్రధాన లక ణం. చె రచనలు కవిత్వమే: 


కాలేకపోతున్నాయి కనక వాటికి పభావమనే అక్షణంకూడా లేదు. ఈ రచనలు 
మొహంకూడా చూసే వాళ్ళే లేరు. 


ఇవన్నీ ఇవేళ ఎక్క డనుంచో దిగుమతి అయినట్టు మీరు పొరబడు 
తున్నారు. మనమెంతో మడిగావున్నట్టు, ఈ గాలులవల్బ మనం మైల పడిపొతు 
న్నట్టు [భమించి మనలో మనమే తృప్తి పడుతున్నాం. మీరు చెప్పిన ధోరణు 
లన్నీ తర తమ భెదాలతో అనాదనుంచి, అన్ని కవిత్వాల్లోను కనిపిస్తూనే 
వుంటాయి. “మనదీ” అంటూ (పత్యేక సభ్యత ఏప్రిలేదు; ఉన్నదంతా మానవ 
సభ్యత. గాలికి _పాచ్య - పాళ్చాత్య భేదాలు లేవు. ఈనాటి అభివృద్ధి చెందిన 
[పసార సాధనాలు [పపంచమంతటిని ఏకంచేస్తున్నాయి.“వనుధై క కుటుంబకమ్‌” 
అనే ఆశయం మంచిదనుకుంటే _ ఎటునుంచి వీచిన గాలికై నా [పాణవాయు' 
వుని [(పసొదించే గుణం వుందని మనం అంగీకరించాలి. అప్పుడు మీకు విడ్డరా 
రంగా కసవించే ధోరణులన్నీ కవిత్వానికి ఉపాదేయాలవృతాయి. 


మహీధర రామమోహనరావు : 


పెట్టుబడిదారీ వ్యవస్థను మనదేశంలో ,బిటిష్‌వాళ్లు తెచ్విపెప్టేరు. నిజమే. 
అయితే, (బిటిష్‌ వాళ్లు రాకపోతే మనదేశం ఆక ల్పాంతం౦ం రాజరిక వ్యవస్థతో నే 
వుండేదా? అవ్‌ జరిగేది కాదనీ, మొగల్‌ పరిపాలన కాలానీకే మన ఆర్థిక 
వ్యవస్థలో మార్పుకు ఆంకురాలు మొదలయ్యాయని (బిటిష్‌ వాళ్లు రాకపోయినా, 
ఆలస్యంగానైనా మన సమాజం పెట్టుబడిదారీ రంగానికి మళ్ళి వుండేదని మన 


$8 


చర్మెత చెప్తూంది అదే సాహితవ్మకియలకే వర్తిస్తుంది. ఇక్కడ మనకు 
కావల్సింది సాహిత్య ధోరణులూ, ఇాదాలూ విదేశీ సంపర్క_ జన్యమా, కాదా 
అని కాదు; వానికి మన సమాజంలో వున్న |పొతివదిక లేమిటనిగాని, 


ఇంకౌకటి-భావ కవిత్వాన్నీ, అభ్యుదయ కవిత్వాన్నీ వాద జెదాలనుగా 
విప్లవ కవిత్వంతోసవో అధివాస్రవిక, అరాచక, నిరాశా, వైచి(కీ [పియత్వా 
చుల్ని ధోరణులగా విస్పష్టమైన అవగాహన, నామ భేదాలు చూపకపోతే మన 
చర్చ అలగం తొక్కుతుంది. వాదాలు వి నృతపరిధి గలవి, వానికి సమాజం 
లోనే వస్తున్న పరిణామాలు మూలకం. ధోరణులు తాత్కా-లికం. ఎబ్యరేషన్స్‌. 
ఆందులో కొన్ని మది వ్య క్రగతం, అధివా_స్పవికత, అస్తిత్వ ఛోరణివంటివి, 
దిగంబర కవిత, విప్లవ కవిత వంటివి సమాజంలోని రాజకీయ దుష్పరిణామాల 
ఫలితంగా వచ్చిన ధోరణులు. 


జాం వేదుల సూర్యనారాయణశర్యా ఇ 


వాటి తెలుగు సాహిత్యం పరిపుష్టమయ్యిందని కుక నాటికికూడ అను 
కౌనుటలేదు. పై కోవలో భావకవిశ్వమును చేర్చుట ఆసమంజసం. 


7. ఆధునిక సాహిత్యంతో కొన్ని వాదాలు .. అంకే __ మానవతా 
వాదం, అనుభూతివాదం _ ఇలా రకరకాల వాదాలున్నాయి ర = 
వేటిమీద ఎవరి అభిప్రాయాలు వారు చెప్పటంవలన ఇదమిత్రమైన ఒక 
అభిప్రాయం కుదరలేదు. మీ దృష్టిలో ఆధునిక సాహిత్యాని కంతటికీ 
అన్వయించే వక సూత్రం లేదా వాదం వుందా? ఉంశే_మీ నిర్వచనం 
ఏమిటి? లేదంకే _ మీ రచనల్లో వధానంగావున్న ఆభధభిప్రాయం 
ఏమిటి ? 


కుందుర్తి: 


సాహిత్యంలో ముఖ్యరిగా కవితారంగంటో పాదాలు ఎక్కువగానే 
వుంటాయి. (పతి విష యంలోను భేదాభి పాయాలు తప్పవు. దేనిమీదా ఏకాఖి 
పాయం కుదరదు. కావ్యాత్మ విషయంలో ఆలంకారికులు ఎన్నో వాదాలు 
చేశారు గదా ! యిస్సుడూ అంతే; ఎప్పుడూ అంతే! 


40 


అయతే యుగ ధర్మం అనేది ఒకటి వుంటుంది. ఎప్పుడైనా దానినః 
ఆ(శయించిన కవిత, దానికి సంబంధించిన ఆభి|పాయాలూ బహుళ |వచారంలో 
వుంటాయి. అందుకే మి రన్నట్లు (వవ _పశ్నలో) ఆన్ని వర్గాలవారూ యిష్టం: 
వున్నా లేకున్నా ఆ భావాలనే చిలుక పలుకుల్లా వల్రస్తుంటారు 


నా దృష్టిలో ఆధునిక సాహత్యానికి అంతటికీ వర్తించే వాదం “సామా 
జిక పదివ రన వాదం.” ఇది మార్చిస్తు మూల నూ|తాల మీడ ఆధార పడిన 
వాదం. నా రచన లనిండా యద్‌ పరుచుకుని వుంది. 


గుంటూరు "శే షేందళర్య వ 

కవిత్యంరాసే కవికి కవి జన్మ ఘడియల్లో ఏ్‌ వాదాలూ స్పురించవు. 
వాడు కేవలం వాడి అనుభూతి సుడిగుండంలో వడి పరి్శిభమిస్తున్న (పాణి 
దూకుడు. ఆ కణంలో సంబంధంలేని వాదాలకు తత్త్వతః కవిత్య౦తో వ 
ణంధంలేదు. క విత్వ్య్యాన్న అనుభవించేవాడు, వాడి ఆవ్యోదానుభూతిని, వాడి కావ్య 
తంత జ్ఞానాన్ని ఒట్టి వర్ణించేటప్పుడు పడే పాక్లే యీ మానవతా వాదం, అను 
భూతివాదం -- ఇత్యాది నామకరణాలు. ఈ నామకరణాల స్థాయి సాహిత్య 
విమర్శ చాలా వరకు అపరిపక్వ మనస్కులకు స్ఫురించేదే. కవిత్వ మూల 
_దవ్యాలు, క వీతక్వజన్మ (ప్రకారం యింతకుముందు వివరించాను. ఆ కాంతి 
పుంజంలో ఈ |పశ్నని పరిశీలించండి. (కవిసేన మేనిఫెస్టోతో 112-151 
కేజీలు చదవటం ఈ సందర్భానికి చాలా ఉపయోగిస్తుంది). 


శి ఠః 
ఎక్కు డై నా, ఎప్పుడైనా త్యం ముందు, లక్షణం తర్వాత. నేటి 
కవిత్వంలో ఎన్నో వాదాలు పోటా-పోటీ పడుతున్నమాట నిజమే. ఈ వె వైవి 
భ్యాన్ని నేను ఆహ్వానీసాను; ఆదరిస్తాను. దేశమంతటికీ ఒకే పార్టవుం టే దాగా నె 
వుంటుంది. అలాగే యావత్క_విత్వానికీ ౬ 'ే సూతీకరణ. అంత ఎత్తుకి మన 
మింకా ఎదగలేదు. 


ణా. దివాకర్ల "వేంకటా వధానీ ; 


వాదములు సిద్ధాంత దృష్టితో చూచినచో ఉదా త్రములుగనే కనివంచును. 
ఆనంద (ప్రదాయకమైన కవిత్వములో మానవతాది వాదములు (ప్రతిఫలింవ 


41 


జేయుటలో దోషములేదు. కవితా (పధాన పయాజనమైన ఆనందమును 
మా[తము విస్మరింపరాదు, 


డా. సి. నారాయణరెడ్డి : 


వాదాలు ఆంచే అభిపాయ భేదాలు. పజాస్వామ్యంలో అభి| పాయ 
భేదాలు ఎలా సహజమో కవిత్వంతోనూ విభిన్న వాదాలు అనివార్యం. ఆయి 
నప్పుడు ఏక సూత మెందుకంటాను ? 


నా రచనల్లో (పగతిని విస్మరించని మానవీయ దృక్పథం ఉందను 
కుంటాను. 


ఆరుద్ర; 


వాదాలు లేబుల్పు వంటివి, లేబులు మార్చినంత మా(తాన కవిత్వ 
స్వరూపం మారదు. కవిత్వంలో వుండటమే కవిత్వలక్షణం. ఏ వ్యవస్ట్థలోనై నా 
దానికి సాంఘిక [పయోజనం వుంటుంది. ఆడి వున్నంతకాలం దాన్ని ఏ పేరు 
సెట్టి పిలిచినా ఫర్వాలేదు. 


డా. నాశరథి : 


నాకు వాదాలమీద విశ్వాసం లేదు. ఒక సూతం ఎలా వుంటుంది? కవి 
వ్య_క్రిత్వంకోసం పాకులాడుతాడు. వ్యష్టిగా వుండిపోతాడు. కనుక ఎవరి రచనా 
రీతి వారిదే. 


నా రచనల్లో [పధానంగావున్న ఆభిపాయం a మానవుణ్ని మానవుడిగా 
(బతకనీయమన్నదే. కొందరు ఆతన్ని దేవుణ్ని చేయడానికి [పయత్నిస్తారు. 
కొందరు దానవుణ్ని చేస్తారు. నాకు దేవదానవులు అక్కరలేదు. కావలసింది 
మానవులే. వారే కరువవుతున్నారు. వారిని వెతుక్కు ౦టున్నాను. 


మహీధర రామమోహనరావు : 


నా దృష్టిలో ఒకే న్యూతంవుంది-గ” పతిదానినీ సాపేక్షంగా (Relative) 
నే తప్ప నిర పేష్షంగా (Absolente) తీసుకోరాదు” =-ఆని ఉదాహరణకి 
మానవత్వం వుంది. కుల్క వర్గ వ్యవస్థను నిర పేకంగా సమర్థించే ఆ విశ్వనాథ 
(6) 


42 


వారు తమ శ్రీకుమారాభ్యుద యంలో శ పంచియిండు మీమీ పొలముల్‌ కాలోప 
హతులు పేదల కాలోపము, పూ ర్తిచేయుడు” -అంటారు, ఇది మానవతాదృష్టి- 
మానవుల మధ్య అంతరాన్ని పాటించరాదంటూ వర్ష భేదాలకు ఆటంకం చెప్పని 
మానవత్యం వుంది; బూర్జువా సమాజంలో. 


వర్ల భేదాలనూ, వర్ణ ఖేదాలనూ కూడ నిరాకరించి ఆందరు మానవుల 
అభ్యున్నతికి కృషి చెయ్య్యాలంటున్న మానవత్యంవుంది. సోషలిస్టు, కమ్యూనిస్టు 
సమాజాలలో, ఈ మూడు పంథాలేకాదు. వానిలో మళ్ళీ ఛాయాభేదాలు; ఆంత 
రాలు ఎన్నో. అన్నింటిలో సాహిత్యం వుంది. వీనికి ఏక సూతత ఏమిటి? 
ఒక్కు_ చే-|పతి ఒక్క_వాదమూ సాపేక్షం. [పతి ధోరణి, |పతిపంథా సాపేక్ష్షం* 
నిర వేక్షతకోసం ఆస్వేషణ బుద్ధి జాడ్య జనితం, 


డా. వేదుల సూర్యనారాయణ శర్మ ; 


కవిత్వంలో విభిన్న దృకృథములుండుట తప్పుకాదు. ఆవి ఏనాడూ 
ఉన్నవి. అన్నిటిలోనూ _పజామనస్సును ఉజ్జ్వలముగా ఉన్నత దృక్పథానికి 
మళ్ళించడం ఆనే మూల సూతం ఉండ నే ఉంటుంది. వివిధసుష్పాల్ని మాలగా 
కూర్చే దారంవలె ఆ ఏక సూత్రంతో పె విభిన్న వాదములన్నియు వక రూప 
మున |పదర్శింపబడగలవు. మాలనుండి [పతి పువ్వును విడదీసి చూడకూడన పే 
పై సూత్రము నుండి విభిన్నతలను పె కెత్తి చూపించుట తగదు, 


నార్ల వేంకకేశ్యరరావు : 


నేను న్నాస్తిక వాదినని యింతకుముండే చెప్పాను. నా స్టికవాది విధిగా 
మానవతావాది కావాలి. అందువల మానవతా వాదానికి పోది చేసే సాహిత్యం 
యీనాడు మనకు కావాలనే నా గట్టి నమ్మకం. ఆ సాహిత్యం ,(ఫీవెర్స్‌గా వెలు 
వడినా లేదా మధ్యాక్కజలలో వెలువడినా నామటుక్కు నేను దాన్నే ఆహ్వా 
నిసాను, నాకు కావల్సింది “రేపటి మనిషి” కవిత్వం, 


8. ఆధునిక సాహిత్య సృష్టి చెయ్యటానికి (ప్రాచీన సాహత్య పరి 
చయం అవసరం లేదంటారు కొందరు, వ్యుత్చ తిలేకుండా (ప్రతిభ 
మాత్రం వుంచే మంచి కవిత్వం రావటానికి వీలుంటుందా ? మీ అను 
భవం ఏమిటి ? మీ ఆదేశం ఏమిటి? 


జ్వీటే 
కుందుర్తి : 


ఆధునిక వచన కవిత్యం రాయడానికి పాచీన సాహిత్య పరిచయం 
అవనరంలేదని నేను [సచారం చేస్తున్నాను. ఎందుకంటే ఆధునిక వచనకవిత్వం 
[పజల అవగాహన అనే విషయానికి అత్యంత పాధాన్యంవుంది. ఆనాటి 
పంస్క్టృూత కోబ్లాడంబరంగానీ, అలంకార ణాహుళ్యంగానీ, కష పదబంధ 
నిర్మాణంగా సీ యూీనాటి (పజల స్థాయికి ఆందవనే దృష్టితోనే యూ సాహిత్య 
విప్షవం జరిగింది. మరి ఆనాడు అందాయా ? అంటే; అందాలనే స్పృహ వారికి 
లేదు. ఇప్పుడు ఆ స్పృహ లక్ష్యంగా మారింది. అందువల్ల ఆనాటి ఊబిలో 
యిరుక్కుని కాలం వృధాచేయడం ఆనవసరం. ఇడి ముఖ్యంగా కవితావ్యవసాయ 
[పారంభదశనుఊ దైేశించి నేను చెప్రున్నాను. కవి కోంత దూరం (పయాణం 
చేశాక అతని యిష్టం. [పారంభవిద్య మాతృభాషలోనే వుండాలి; వ్యక్తి పెద్ద 
యిన తర్వాత ఏ భామైనా చదువుకోవచ్చు అన్నట్లు. 


ఆధునిక వచన కవిత్వాసికి ఏ లక్షణాలు రూపొందినాయో ఆవి పూర్వ 
సాహిత్యంలో లెవు. అవన్నీ చదివి యిది రాయబటోతే బండి దొర్హకుపోయ 
[ప్రమాదం కూడా వుంది. ఈ నా మాట వస్తువుకూ, రీతికీ సమానంగా 
వర్తిస్తుంది. 

వ్యుత్పత్తి అనే మాటలో కేవలం (గంథ పరిశీలన మ్యాాతమే యిమిడి 
లేదు. దానిలో [పధానాంశం లోక విషయజ్ఞత. చాలామంది దీన్ని విస్మరించి 
మాట్లాడతారు, 


కవికి అన్నింటికంకె “|వతిభ వేయిరేట్లు గొప్పదిొొ--నా మాటకు వస్తే 
నాకు పూర్వ[గంథ పరిశీలన, నేటి లోక విషయజ్ఞత రెండూ వున్నాయి. కానీ 
మొదటిదాన్ని కొత్త కవులకు ఒక అర్హతగా నిర్ణయిస్తే నేను ఒప్పుకోను. 
a] ఖు వడా! a =) 


గుంటూరు శేషేం(దశర్యా : 


ఆధునిక కవిత్వం రాయటానికి (పాచీన కవిత్వ ఆధ్యయనం ఆత్యవ 
సరం. (తెలుగులో మాతం కాదు!) సాహిత్యాధ్యయనం వ్యుత్ప త్రిలో ఒక 
ఆనివార్యభాగం. వ్యుత్ప_త్తే _పతిభని కల్పిస్తుంది. సహజసిద్ధంగా ప్రతిభవున్న 
చోట మంచి (పరోచన కల్గిస్తుంది. ప్రపంచపు ఉభయ భాగా ల్లోనూ పూర్వం 


శ్రీ డీ 


నుంచి ఈనాటి వరకు వచ్చిన కావ్యకోవిద మర ంపర వ్యుత్పత్తి కవికీ అనివార్య 
మనే భావించారు. అంటే ఇది మెజారిటీ అభి'పాయం కూడా 


తీత: 

[పాచీన సాహిత్యాన్ని ఆధ్యయనం చయ్యవల్సిన  ఆజజసరం గురించి 
చెబుతూ నేనాకప్పుడు “ఇవాళ ఎలా రాయకూడదో తెలుసుకోటానికి ఈ అధ్య 
యనం కావాలొ ఆన్నాను. ఎంత [పతిభావంతుడికై నా ఎంతోకొంత వ్యుత్చ త్తి 
కరాడా వుంటుంది. (పతిభకూడా నూటికి పదిశాతం మాతమే Inspiration 
తతిమ్మాదంతా Prspiration అన్న దాంట్లో బాలా నిజంవుంది. నా ఆనుభవం 
కాడా ఇదే. ఇక ఆ దేశం అంటారా అది ఎవరికివారు తేల్చుకోవల్సిందే. 


డా. దివాకర్ల చేంకటావధాని : 


వ్యుత్ప త్తిలేని _పతిభ అస్పష్టతకు కారణమగును. (పతిభానుగుణముగో 
వ్యుత్పత్తికూడా నున్నప్పుడే వ్యక్తికరణము సులభము, స్పష్టము, ఆనందదాయ 
కము అగును. భావముల కొరకు కాక పోయినను వ్యక్తీకరణ సొపష్టవము కొజకై 
నను [ప్రాచీన క విత్వమును చదివి తీరవలయును. 


డా. సిం నారాయణరెడ్డి కి 

అవసరమంటాను నేను. వ్యుత్పత్తి కండ, |పతిభ గుండే, అభ్యాసం 
ఊవరి. ఈ మూడుపాళ్ళూ కుదిరినవాడే మంచికవి అవుతాడు. 
ఆరు(ద : 

[(పతిభా, వ్యుత్పతుల్లో పతిభ గరీయసీ అన్నది నిర్వివాదం. |పతిభ 
వుంచే వ్యుత్ప తి [కమంగా వసుంది. దానికి లోక పరిశీలన చాలా అవసరం. 
లోకంలో |పాదీన కావ్యాలు సజీవంగా ఉన్నాయి. పలుకుబళ్ళు, నానుళ్ళు (పజూా 
భాషలో ఎప్పుడూ సజీవంగానే వుంటాయి, వాటిని ఆకళింపు చేనుకొని సందర్భ 
శుద్ధిగా వాడటమే వ్యుత్పత్తి. 
ణా. దాశరథి : 


పాచీన సాహిత్య పరిచయం ఉంటే మంచిడి. లేకుండా [బాయలేమసి 
కాదు. (వాయవచ్చు. వమనకు (ప్రాచీన సాషాత్య పరిచయం ఉందా ? అని 


శీర్‌ 


కొందరడుగుకున్నా రు. ఉంద'నే నా అభి|పాయం. _పతిభ, వ్యుత్పత్తి - రెండూ 
ఉండాలి. రెండింటిలో ఏడి కొరవడినా ఆ కొజత దచనలో కనిపిస్తుంది. 


మహొధర రామమోహానరావు ; 


రచయిత సంస్కా_రాన్ని వట్టి అతని రచన మంచి చెడ్డలు, వాని పరి 
మితులూ వుంటాయని నా అభ్మిపాయం. సంస్కారం అంటే ఏమిటి? మూనవ 
జాతి ఊనాటి వరకు మానసికంగానూ, భౌతికంగానూ పొందిన ఆభ్యున్నతి 
యొక్క. సమాహారం సంసా్యరం అంటాను. వివిధ దేశాల, వ్య క్తులసంస్కాారం 
అందులో భాగమే. ఇది దేశ, కాల, వస్తుగతం. అందుచేత యీ సంస్కారం 
కూడా సాపేక్షమే* తనచుట్టూవున్న జీవితం నుంచి సహజంగా పట్టుపడే 
సంస్కారాన్ని వ్య క్రి, అధ్యయనం, దేశ పర్యటనాదుల ద్వారా పెంచుకో 
గలడు. మన రచన మన సంస్కారాన్ని [పతిబింబించాలంటే |పాచీనమూ, 
'అధునాతనమూనేకాదు. మన ఆలోచనల్ని సమర్థించేదీ, వ్యతిరేకించేదీ కూడా 
చదవాలి; అవగాహనతో చదవాలి. ఓపెన్‌ మైండ్‌తో. [కిటికల్‌ గా చదవాలి, 
లేకుంటే మనకు పట్టుబడేది సంస్కాారలంకాదు. చిలుక వలుకలు. ఆవే మన రచ 
నలలో కానవసాయి. 


జా. వేదుల సూర్యనారాయణళర్యు : 


కవిత్వానికి _పతిభయే (పధానమైనా ఆ కవిత్వాన్ని పలువుర కందించా 
లంటే అందరకు ఆస్వాద యోగ్యమైన ఒక శైలిని నిర్మించుకోవాలి. ఆ శైలీ 
నిర్మాణమే వ్యుత్పత్తి అవుతుంది, వ్యుత్పత్తి అంటే “గాప్ప పాండిత్యము" అని 
మాతమే అర్థము చెప్పరాదు. ఉన్న ఆహార పదార్థములను రుచివంతములుగా 
వంట చేయుటకు కావలసిన పాత సామగివలె వ్యుత్పత్తిని [పకటింపవచ్చును. 
1పధానము పాక శుద్దియే యైన, దానికి పాత శుద్ధి కూడా ఆవసరయు. ఆకే 
కవిత్యమునకు [పతిభయే [పధానమైనను దానికి తగిన వ్యుత్పత్తి కూడా అత్య 
వనరముగ కావలసియున్న ది, 


3 ఇప్పుడు కపిత్వం రాయటంకన్న ఇలా వండాలంటూ కవిత్వ 
'అకణ్వం చెప్పటం ఎక్కు. వై పోయింది, ఎవరి లక్షణం వారిదిలావుందీ. 
చుది మీరు చెప్ప కవిత్వలతణం ఏమిటి ౩ 


46 


ఆరు(ద : 

వివిధ చార్మితక పరిస్థితుల్లో పతి ఆధునిక కవీ తన కవిత్వ లక్షణా 
నికి నిర్వచనాలు చేసాడు. నన్నయగారు “సారమతిం గవీం|[దు లని చెప్పారు 
గదా. తిక్క_నగారు నిర్వచనోత్తర రామాయణంలో ఒకటి కాదు రెండుకాదు 
బాలా పద్యాల్లో తన కాలంనాటి కవిత్వ వ్యవస్థను వివరించి తాను చెప్పదలచు 
కున్న తీరును విశదం చేశారు. అలబ్బసాని పెద్దన్న సరేసరి. "పూతమెజఅంగులున్‌” 
పద్యంలో కవిత్వం ఎలా వుండాలి, ఏమి చేయాలి అనేది. ఇన్ని ఉదాహరణలు: 
ఎందుకు చెపుతున్నానందే సాహిత్యంలో కొత్త ఉద్యమం వచ్చినప్పుడల్లా ఇడి 
తప్పనిసరి. ఆధునికుల్లో ఆద్యుడు గురజాడ, 


=" జఅకులందున అణిగి మణిగి 

కవిత కోయిల వలుకవలెనోయ్‌ 
పలుకులను విని దేశమం 
దభిమానములు మొల కె _త్తవలెనో యో 


ఆని చాటలేదా ? 


శ్రీ శ్రీ ఫలానా వస్తువులు కావాలోయ్‌ నవ కవనాన్‌ కని జాబితాయే 
ఇచ్చాడు. నారాయణబాబు తాను విస్ణవ కవిని, విదోహ బుషని అని చెప్పు 
కున్నాడు. పటాభి వచనపద్యం దుడ్డుక[రతో పద్యాల నడుం విరగ గొడతానని 
చెప్పాడు. ఆయా పరిస్థితుల్లో కవిత్వలక్షణాన్నిి నిర్వచించటం తప్పులేదు. 


తీతీ 

కవిత్వం ఎక్కుువయ్యిందో, దాన్ని గురించి వాగడం ఎకుువయ్యిందో' 
నాకైతే తెలియదుకాని ‘Talking 5100 అనేది కవులందరికీ సహజమే. 
వాదోపవవాదాలనల్దనే వాస్తవం బయట పడుతుంది. నేను కవినేగానీ ఆలంకారి 
కుణ్బికాను. కవి నన్నమాట మరిచిపోకుండా ఒక ఆలంకారికుడిగా మాట్లాడవలసి 
వస్త ధ్యన్యలంకారాన్ని ఆభిమానిస్తున్నానని చెప్పాలి. కమ్యూనిజాన్ని ధ్వనిం 
చేదే కవిత్వనుని ఒకప్పుడు నేనన్నమాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 


ఊహా సస నారాయణ రెడ్డి వ 


కవి _ కవిత్వలక్ష ణాలు చెప్పటం ఎప్పుడూవుంది. [పాచీస కావ్యావతారి 
కల్ని చూస్తే తలుస్తుండిది. కవిత్వానికి లక్షణాలు చెప్పటం దోవంకాదు, అలా 


త్తే 


చబుతూపోతూ అసలైన కవిత్వం చెప్పకపోవడం తప్పు. అముభూతినీ, అవే 
శాన్నీ సొగసుగా, పదునుగా, గుండెలను తట్టి మేల్కౌాలిపేటట్టు చెప్పటం 
కవిత్వం క_ర్ధవ్యం. 


శ్రా దాశరథి: 


కమితకఇలత్షణం చెప్పటం ఎక్కువై నమాట నిజం. అది సరికాదని నా 
అభి పాయం. సృష్టి మొదలు, తరువాత తక్కిన విష యాలు, అత్యం ముద ట.- 
తరువాతే లక్షణం. చా కవిత్వానికి క్షువత, ఆ_ప్తత, గుప్పత - ముఖ్యలక్షణాలు. 


కుందుర్తి: 


కొత్తగా సాహత్య విప్లవం ఏదైనా వచ్చినప్పుడు, అం చే సాహిత్యపు 
విలువలు, అశ్ష్యాలు మారినప్పుడు నా కవితన్షంీ ఇది అని తన కపత్వరూపంలోనే 
లక్షణం చెప్పుకుంటాడు, ఇది [పారంభంలో, తరువాత తరువాత ఇది అనవసరం 
అనిపిస్తుంది. కానీ కొత్తగావచ్చిన (పతి కవికీ ఇది కొ తేకదా, అందుకని తానేది 
విశ్వసిస్తున్నాడో ఆది చెప్పుకుంటాడు. దీని వల్ణ ఎవరికీ నష్టంలేదు, 


సాధ్యమైనంత ఎక్కువమంది [వజల అవగాహన పరిధిలోకి వెళ్ళటానికి 
[ప్రయత్నించటం నా దృష్టిలో యీనాటి కవి ప్రదాన బాధ్యత. అందువళ్లి 
సామాజిక స్పృహ, సారశ్యం [ప్రధాన అత్నకకాలనుతాయి. 


డా, దివాకర్హ వేంకటావధాని : 


నాది సంపదాయ మార్గము. పూర్ణ లాక్షణికులు ఎంతో |శమించి, పరి 
శోధించి కవితాలక్ష్షణములను నిర్వచించిరి. అంతకుమించి నేనే మియు చెప్పలేను. 


గుంటూరు శేషేంద్రశర్మ : 


ఏద్దెనా ఎక్కువై పోటానికి కారణం ఈనాడు అనక రాజకియ సామా 
జిక కారణాల మూలంగా విద్యావిహీనత పుంజుకున్న బలమే. ఆయితే [పజాొ 
సాాామ్యంలో అన్నీ ఓటింగ్‌ పళ్ళతి [ప్రకారమే నిర్ణయమవుతాయి. సాహిత్యం 
కూడా. ఈ విపరీత పరిస్థితుల్లో ఎవడికివాడే (త్రికరణ శుద్ధితో కృషిచేసి సత్యా 
సత్య నిర్ణయం చేసుకోవాలి. నే నింతవరకు చెప్పిన కావ్యమం్మాలనుబట్టి 
చా లక్షణ మేమిటో [గహించుకోమని మనవి. 


45 


మహీధర రామమోహనరావు : 


కవిత్వ లశణం చెప్పడం ఎక్కువ కావడం ఆకేపణీయంకాదు. కవిత్వం 
గురించి ఆలో చిస్తున్నా రని దాని అర్థం. ఆది మంచిదే, అయితే ఆ చెప్పడం: 
ఆరోగ్యకరమైన వంథాలో చర్చగా సాగేందుకు సాపి*తాాన్ని పరిశీలించేందుకూ 
తోడ్పడితే' మన సావాత్యం భవిష్యత్తు కూగుంటుంది. 


డా. వేదుల సూర్యనారాయణ శర్మ ; 


“కం వయతి ఇతి కవికి” సుఖమును, లేక, ఆనందమును నేయువాడు 
కవి-అని పెన బెప్పియే యున్నాము. “కవి” పదంలో కవితాలక్షణం నిబంధింవః 
బడియే యున్నది, 


కి A ఆధునిక వచన కవిత్వానికి మీరెడై నా లక్షణం చెప్పగలరా ? 


ఆరు(ద = 
మంచి కవిత్వానికి వర్తించే లక్షణమే వచన కవిత్వానికీ వర్తిస్తుంది. 


కం 54 నారాయణరెడ్డి z 


లతణమం టే సనరూవం. లత్యమం కే అశ యం. ఛందస్సుల మును. 
గుల్లోనుంచి బయట పడటం వచన కవిత్వం లక్ష్షణమైనప్పుడు, బెప్పదల్బు, 
కున్నది నీళ్ళు నమలకుండా, డొంక తిరుగుడు లేకండా చెప్పడం దాని లత్యుం 
కావాలిగదా. 
ణా. దాశరథి: 

ఆధునిక వచన కవిత్వానికి ఇదమిత్తమని లక్షణం ఏమీ చెప్పలేను. 


కుందుర్తి : 


ఆధునిక్‌ వచన కవీతా్వనికి అత్షణాం చెప్పాలంటే నేను లాక్షణీకు ణ్‌ 
కాను. నావంటి కవులు చెప్పిన విషయాలను నిశితంగా పరిశీలించి మంచి చెడులు 
నిర్ణయించి లక్షణం నిర్మించే బాధ్యత లాత్షణికులదే. 


49 
ణా. దివాకర్ల చేంకటావధాని : 


వచనములో (_వాసినంతమా[తమున కవిత్వము కవిత్వము కాకపోదు. 
ఎచ్షముగను, రసవంతముగను వచనకవిత్వము చెప్పవచ్చును. కావున, స్పష్టత= 
రసవ_త్త వచన కవిత్యమూనందు ప్రాధాన్యము వహొంచవలఠను. 


ల 


గుంటూరు శేషేంద్రశర్మ : 


ఆధునిక వచన కవిత్వానికి “వచనత్యంి” ఒక్క టే లకుణం. నా దృష్టికి 
మరేమీ కనిపించటంలేదు. 


శీథీ: 
వేగం - ఆవేగం - ఇవే ఆధునిక వచన కవిత్వానికి లక్షణాలు. 


డా. వేదుల సూర్యనారాయణ ళర్మ : 


నేటి పజామనస్సుకు హత్తుకొనేటట్లు ౩ లిన మార్చి చెప్పడమే అధు 
నిక వచన కవితా లక్షణంగా చెప్పవచ్చు. 


నార్ల 'వేంక కేశ్వురరావు : 

ముఖ్యంగా వచన కవిత్వ రచనతో (1365690676 Simpliciti) -- 
విశేష సౌలభ్యం వున్నట్లు స్థూలదృష్షికి గోచరిస్తుంది అందువల్ల పేజీలకు 
పేజీలురాసి పారేస్తున్నారు; అంత్య పాసలతోనో, ఆది పాసలతోనో, ఈ రచ 
నగలతో జగిగానీ, బిగిగానీ కనబడటంలేదు. కనీసం ఒక (కొత్త ఫక్కీలో పల 
కటమైనా కానరావటంలేదు. శ్రీ శ్రీ వచన కవిత్వంరాసిండి స్య్యపదాయబద్ధమైన 
కవిత్వంమీద ఎంతో అధికారాన్ని సంపాదించినమీదట దానిపట్ట వై ముఖ్యంతో, 
కొత్త మార్గాన వెళ్ళాలన్న దీక్షతోనే, ఆ విధమైన అధికారం లేనివారు వచన 
కవులుగా రాణించగలరని నామబటుక్కునేను అనుకోను. వచన కవిత్వమైనా, 
సం్యపదాయ కవిత్వమైనా చిత్తశుద్ధి లేనట్టిది కవిత కాలేదు. 


9 (B) ఇప్పుడు “మిసీకవితి” లని వస్తున్నాయి. వాటిమీద మీ అభి 
(పాయం ఏమిటి ? 
(7) 


50 


కుందుర్తి: 


మినిక వితలు ముక్తకాల వంటివి. ఇదే ఒక పక్రియ, యిదే ఒక end 
ఆంచి నేనాప్పుకోను. ఇది అభ్యాసానికి పనికివస్తుందని నేననుకుంటాను, 
ఇందులో సమాజస్పందనలను పూర్తిగా పతిఫలించటానికి వీల్లేదు వీటి ద్యారానే 
(పజల్లో చై తన్యం తీనుకురావడం కష్టం. , ముఖ్యంగా మార్క్సిస్టు భావాలను 
విశ్వసించే యువకులు దిన్నిగురించి బాగా ఆలోచించాలి. మినీకవితలు రాసే 
వారు వేమన |పభృతులను పోలిక తెచ్చుకుంటున్నారు. కాని పేరు Expression 
విషయంలో వేమన [వభృతులు సాధించినంత సారళ్ళం సాధించారా ? కనీనం 
ఆ |పయత్నమెనా చేస్తున్నారా ? పాశ్చాత్య [ప్రభావంతో తెలుగువాడికి ఆర్థంకాని 
పద చి|తాలను |పదర్శిస్తున్నారు. తెలుగు భాషలోని నుడికారాలను చాలా వరకు 
విస్మ రిస్తూ, మరొకవైపు జానపద సాహితకింలోని పాటలతో పోలిక తెచ్చు 
కుంటారు. ఇదేమిటీ వింత! 


గుంటూరు శేషేందశర్యా : 

ఒకప్పుడు మి(తుడు కుందుర్తి ఆంజనేయులుగారు ఈ మినీ కవితల 
వ్యాధి తెలుగుకు సోకించిన నేరం నేనే చేశానని ఆరోపించి “మండే సూర్యుడు 
“ఆ [కిమి” అన్నాడు. నా అభ్మిపాయంటో మని కవితలు కానీ, వచన కవితలు 
కానీ ఛందో కవితలుకానీ - కవితలుగావుంటే చాలని మాత్రమే. వాటి బహిః 
స్వరూపం చాలా ఆ[పధానం, ఏది అ|పధానమోా దానిమీదనే వీరావేశం పెంచు 
కుని విర్ర వీగటం తెలుగు లక్షణం. 


తీ ఠీః 

అల్పాకురముల ఆఅనల్పార్థ రచన మనకేమీ కొ త్రదికాదు. 
డా. డివాకర్ల వేంకటావధాని : 

మినీ కవిత్వమున ఏదో ఒక భావమును చెప్పుటకు వీలుండునే కాని 
రసానందమును కలిగించు గుణము ఉండదు. అందులో కూడ ఆనందము 
కలిగింపజాలినచో వానిని కొనసాగింపవచ్చును. 
డా. దాశరధి: 

మినీ కవితల్లో కొన్ని చాలా బాగుంటున్నాయి. ఐతే చరణాల్నిబట్టి 
కాకుండా భావ క్ట్హుప్తతనిబట్టి “మినీ”, కవిత్వాన్ని నిర్ణయించాలి. 


ర్‌! 


డా. సి. నారాయణరెడ్డి ల 
ఆవ మినీ కవితలేకాదు - సెదామినీ కవితలు. ఆది మెరిసేది కణం 
ఆఅయిన్నా గుర్తుంటుంది చాలాకాలం, 
ఆరు(ద : 
మినీ కవిత్వం ఈనాడు ఒక చార్మితక అవసరం. 
మహీధర రామమోహనరావు : 


మినీ కవితలూ, కార్డు కథలూ, నవలికలూ వంటివి రావడం శుభ 
నూచకం అంటాను. కొద్ది మాటలతో అందంగా తన అభి పాయాన్ని ఆందించేం 
దుకు చేసే [ప్రయత్నం అభినందనీయం. 


డా. వేదుల సూర్యనారాయణశర్య : 


కవిత్వముశకు మినీ, మెనీ అనే తేడా ఏమియూ లేదు. “వాక్యం రసా 
త్మకం కావ్యం” ఆని చెప్పబడియే యున్నది కదా. 


10. కవికి కల్పించే ఆధికారంలేదు. ఉన్నదున్నట్లుగా, వా_స్తవంగా 
చెప్పటమే ధర్యమన్నషప్పుడు _ ఆ చెప్పిన దాన్ని కవిత్వమని 
ఎందు కనాలి? ఆప్పుడు వాడు కవి ఎలా కూతాడు ? 


ఆరు(ద : 


కవికి కల్పించే అధికారం లేదని ఎవరన్నారు ? కవి కల్పనే కమ్మని 
వా_స్టవంకాక తప్పదు. కళాపూర్తోదయం పూర్తిగా కల్పనకాదా ? అయినా 
దానంత కథా వైవిధ్యం ఎందులోవుండి? “ఆపారెే కావ్య సంసారే కవిరేవ 
[(పజాపతిః”--కవి కల్చనల్ని సృష్టిస్తాడు; అవి నిజంలాగ నిత్యం (బతుకు 
తాయి. ఒక శుచిమువిగానీ, డక మధురవాణిగాని వాస్తవంగా వుండవు, 
సాహిత్య లోకంలో కాళశ్వుతంగా వుంటాయి. 


కుందుర్తి : 


కొద్దో, గొప్పో కల్పన లేకుండా కవిత్వం అనేది వుండదు, నసీజానిక్‌ 
వ్యవహారమే వుండడు. ఆ కొద్దిపాటి కల్పనకైనా వాస్తవికతే పునాదిగా 


ర్‌ బి 


వుంటుంది. వా_స్రవ పరిస్థితులను [పదర్శించి, ఆ విధంగా (పజలను చె తన 
వంతులను చేయటం, సమాజంలో మార్చుకు ఆ విధంగా దోహద పడడమే 
ఆధునిక కవిత అత్యం. అదే ధర్మం. 


ఆయితే, కల్పన అనేది ఎక్కువ మోతాదులోవుంటే తప్ప ఆది కవిత్వం 
కాదనే భాంతి మనకు శతాణ్లాలుగౌ వుంది. ఆ దృష్టితో చూచినవారు ఫలానిద్ర 
కవిత్యంకాదు అనుకుంటే అనుకోవచ్చు. అది వారి అవగాహనలో లోపం అని 
కవి అనుకుంటాడు. 


శీ ఠీ: 
కల్పించే అధికారంలేదని ఎవరన్నారు? వాస్తవం నంచి పలాయనం 
కాకూడదనే నేననేది, వాస్తవాన్ని కవిత్వానికి పునాది చేనుకో వాలి; స్వప్నా 
నీకి కూడా వాస్తవమే పునాది అయినట్లు. అప్పుడే మంచి కవిత్వ మనకీ 
అయిన వన 
లభిస్తుంది. 
డా. దాశరథి: 
కవికి కల్పించే అధికారం లేదనడం సరికాదు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 
ఉన్నదున్నట్టుగా చెప్పినచో ఆది చర్మితయగును, కాని కవిత్వము కాదు, 
కవిత్యమనిపించు కొనుటకు కొంత చమత్కారము, వ్యంగ్యము రసము-ఉండి 
తీరవలయును , 


డా. సి, నారాయణ రెడ్డి క 


కవికి కల్పించే ఆధికారమూవుంఓ, అవనరమూవుంది. ఎంతవరకు ? 
అది వాస్తవాన్ని మింగేయనంత వరకు. 
గుంటూరు "శేషేంద్రశర్మ శ 

కవికి కల్పించే అధికారం నిజంగాలేదు. కవిత్వం నిష్కర్షగా ఆను 
భూతితో నుంచే పుట్టాలన్నది సిద్దాంతం. ఈ వషయం కావ్యమర్మాలు వదిశీలిం 
చిని మేధావులందరూ చెప్పినదే. కాన దీని ఆర్థం - వాన్త్సవాలను వున్నవీ వున్న 
ట్టుగా చెప్పటం అన్నడికాదు, అది వర్తమాన తలుగు కవుల అవగాహాన 
మ్మాతమె | 


53 


కవి వొ నవాలతం నుంచి వను త త నాశక మెన ఒక మపహిమోపేత 
PE 2.) Pane 2) కొంటా 
శం|[దజూాలన్ని సృష్షిస్తాడు. ఈ యిందజాలం వాస్తవాల సన్ని కర్షణచేత 
జంఠలించిన విస్తులింగాల కాంతి మండలం. ఆ విస్సులింగాలు _ | పతీకలు, 
చుంబాలుు అలంకారాలు. ఇది ఒక _దష్పుత్వం 
రు 


“తల పక్నిచ్చట (గుబ్చి బాతువులు కేదారంపు కూల్యాంతర 
స్థలి నిది ంప(గం౭జూవచి యారెకులుషస్సాాాత (పయాతద్యిజా 

వళి పిండీ కృత శాటులన్‌ సపి తవా వాసంబుల౨ జేర్ప కూ 

వుల యందున్‌ వెసడిగ్గు వాని గని నవ్వున్‌ శాలి గోపొొఘముల్‌" 


ఈ కష్టరాయ కవితలో పొలాల్లో కాలువల మధ్య చల్లగా ని; దించే 
బాతువు వాస్తవం. సాధారణ చర్మచకువులకు కగిపించే భాతిక వస్తువు. ఆంత 
మా(తమే చెప్పి వూరుకున్నబ్రయితే అది కవీత్యంకాదు; వన వర్తమాన వచన 
కవులకు మాతమే కావచ్చు. కానీ లోకమంతటా అఏ కవిత్వుంకాదు. ఆ వాస్తవ 
మెన బాతు పాలేరకు _బాహ్మ్యణులు స్నానం చేసేటప్పుడు, విడి, పొలం గట 
యం య యా 
మీద పెట్టుకున్న తడివస్త్రపు ముద్దగా కనిపించివట్ట్లూ, వాటిని తీసుకొనిపోయి 

యు య cc 
|బాహ్మణులకు చేరుద్దాషుని పాలేన్హు ముట్టుకోటోగా ఆ బాతులు తుళున జావుళ్లోకి 
పారిపోవటం - ఇత్యాది వ్యవహారం ఎద్దె తే కవికి కనిపించిందో ఆ రెండవ 
భాగం చేతనే కవిత్వం పుడుతుంది. కనక కవిత్వం వా స్తవ, |[దష్టృత్వ సిద 

అ అ 
అవా_సవ దృశ్య ద్వయ సంయోజనం. ఈ సంయోజన ఎదో అదే అలంకారం 
అలంకారంలోనే బింబ (సతీకలనే అవయవా లున్నాయి. ఈ సమస్త కావ్య 
వ్యవహారం చేతనే కావ్య విదులందరూ చెప్పినప్తే Graham Hough కూడా 
‘“<Art does not inmitate the external world, 1 expresses the feelings 
of the artists’” అని చెప్పాడు, 


జా. వేదుల సూర్యునారాయణశర్య : 
వాసవమను వాస్త్రవమగనే చెప్పినచో వాడు కవియెకాదు. వాస్తవమును 


nn] 
రమణీయముగ శిబ్బముతో చెప్పినపుడే అడి కవిత్వమగును. 


11. _ కవిత్వంలో కొందరు శిల్పమంటారు _ అంటే ఏమిటో ఒక్క 
ఉదాహరణతో చెప్పగలరా ల 


ల్‌డీ 


ఆరుద్ర వ్‌ 

శిల్పం వాళ్ళ వాళ్ళ (పతిభల డస్తూరీ వ్య క్తత్వానికి తార్కాణం. నిజు 
మైన |వతిభావంతుడికి తప్పించి యుంకెవరికి సొంత శిల్పం ఆంటూ వుండదు, 
ఆది ఆఅనర్ష్శళం, ఆనితర సాధ్యం! 


కుందు రి క్‌ 

తిక్క_నగారు “ధిల్బ” శబ్దాన్ని వ్‌ ఆర్థంలో వాడినా, యిప్పుడు మాకం 
దీనిక “6011ల ఆనే ఆర్థంలో రూఢం అయింది. దీన్ని ఒక్క. ఉదాహరణలో 
చెప్పడం. అలక 


ఆక్షర శిల్పము, అర్థ శిల్పము అని కవత్వంలో రెండు శిల్పాలుంటాలు. 
వీటికి అవినాభావ సంబంధంవుంది; ఇందాక నేను చెప్పిన శరీరం-[పాజంలాగ. 
ఉదా :-- “"కూవనటద్చ్బేకములకు గగనధుసీిొ ఆంటే “నాకధుసీ అని మార్చ 
మన్నాడట కృష్ణదేవరాయలు. “గగని అన్నా “నొకి అన్నా అర్థశిల్పంలో 
తేడాలేదు. కానీ యీ చిన్ని మార్పువల్ల ఆత్షరశిల్పం ఎంతగానో శోభించింది. 


డా. నాశరథి: 


శిలాన్ని నిర్వచించటం కష్టం. ఫలానా రచనలో శిల్పం ఉందా, లేదా 
అని పాఠకుడే నిర్భయించుకుంటాడు. ఆయినా శిల్పాన్ని గురించి నిర్యచించ 
అనుకుంటాను, శిల్ప ంకూడా ఆనేక రకాలు. శబకిల్పం, ఆర శిల్పం, వగ రా 
యు యు రా 
చూడండి. 


“ఎంత తియ్యని పెదవులే ఇంతి నీవి 
తిట్టుచున్న్నపవ్వుడుం గూడ తీపి కురియు” 


=ాకక్కుడ అర్జశిల్పమేకాడు భావశిల్పంకూడా వుంది. 
డా. దివాకర్ల "వేంకటావధాని : 


కవిత్వమనగా కథా కథనము, భావ వ్యక్తికరణము పాత పోషణము, 
రనపోషణము, పద (ప్రయోగము ఆను ఆంశములతో కూడియుండును. వీని 


వక్‌ 


ఆన్నింటియండును శిల్పము కలదు. నన్నయ యందు కథా కథన శిల్పము, 
తిక_నయందు రసపా|త పోషణ శిల్పము,  పోతనయందు తగిన పదముల 
ద్వారా భావమును పరితల హృదయమునకు హత్తుకొనునట్లు చెప్పు శిల్పము 
కలవు. వారిలో యితరశిల్పములు లేక పోలేదు; ఇవి ప్రాధాన్యము వహించును. 
నన్నయ నలచర్మిత, తిక్కన కశీచకవధ, పోతన వవ్షాదచరి(త యిందు ఉదా 
హారణములు. 


జా. సి. నారాయణరెడ్డి థి 


పాల వాయి అంద మైందెే,; అది తాజ్‌ మహట్‌గా రూ పొందినప్పుడు, పదాలు 
పాలరాళ్ళలాంటివఏ. అవి ఆందంగా, పొందికగా అమరితే రూపొందే కవిత తాజ్‌ 
మహాల్‌ లాంటిది. శిల్పమంజే ఇదే అనుకుంటాన, 


గుంటూరు శేషేంద్రశర్మ : 


కవిత్యంలో మనం శిల్సరి ఆ'నే దాన్ని యింగ్లిమలో “Form” ఆనిగా సే, 
“CRAFT” అనిగానీ అంటారు. కవిత్వపు ఉపరి రూపొన్ని మాతమే పరిశీ 
లించి ఆ లక్షణాల్ని వర్తించేటప్పుడు శిల్పమని సొకర్యంకోసం వాడవచ్చు. కానీ 
ఇ చమత్కార జనక ఉపరిస్వరూప౦ కవిత్వ జన్మతో ముడిపడివున్న వస్తువు: 
కనక్క శిల్పపరిశీలన బహి* పరిశీలన మ్మాతమే అవుతుంది. “రాతి పిండార 
బోసినట్లు వెన్నెల కానోంది” ఆనే సాధారణ అ3 వితషవాక కిం = కవిత్వంలో -- 

“రాతి నగ్నంగా వెన్నెల్లో స్నానం చేస్తోంది” అన్న రూపాన్ని ధరి 
స్తుంది. ర్యాతి-పండు వెన్నెల అనే వాస్తవాలను అధిగమించి, రా|త్రింనగ్నం. 
స్నానం చెయ్యటం--ఇత్యాది భౌతికాతీత వ్యవవారం [దష్ట్టుత్వ మూలకం. ఇడి 
శబ్దాలతో కవి పన్నుతున్న వ్యూహం౦కాదు = శిల్పమన్న శబ్దంలో ఇలా బుద్ధి 
పూర్వక వ్యూహ కల్పన అనే ఆర్థంవస్తుంది, ఆ ఆర్థం తప్పు 


మహీధర రామమోహనరావు : 


అన్నింటికన్న శిల్పానికి ఆతిముఖ్య లమణం చదివించగలగడం. తరాగ్చిత 
ఆలోచ నకు అవకాశం ఇవ్వడం. చివరకు బాధో, ఉల్టాసమో, నవ్యో, చిరు 
నవ్వో కోపమో, తాసమో (రచయిత మీదకాడు) కలిగించటం. చదివించగల 
శక్తి లేకపోతే మిగతావానికి తావే వుండదు. ఈ శక్తి కూడా దేశ, కాల, 
పా(తానుబద్దమేనని మరువకూడదు. 


ర్‌6 


డా. వేదుల సూర్యనారాయణ శర్మ ఫ్‌ 


“కిల్పీ మనగా రచనలో చమతా్య_రం అని అర్థం. శిలకు రూపురేఖలు 
దిద్ది ఆకారముగ మలచినపుడెట్లు ఆనందము కల్లునో ఆకే రచనా చమత్కా- 
రంతో చెప్పదలచిన విషయానికి అందం కల్పించడమే క వితాశిల్పం అవుతుంది, 
“నిల్పి?” పదం శిలకు సంబంధించివదే అయినా లక్ష౭ణార్థముగా, కవితా చను 
తరలి పదంగా వాడబడుతోంది. 


12. _్రజాకవిత్య్వమంయే మీ దృష్టిలో ఏమిటి? ఇటీవలి వారిలో 
పజాకవులుగా మీరెవరినై నా పరిగణిస్తారా ? ఎందుకు ? 


డా. సి, నారాయణరెడ్డి క్‌ 

(సామాన్య) (పజల గురించి, [(పజలకోసం, [ప్రజలకు అర్థమయ్యే టట్టుగా 
పజలను పలికించేటట్టుగా రాసిన కవిత్వం [(పజాకవిత్వం, ఈ లక్షణాలన్నీ 
ఉన్నకవి :; “ఎవరో” ఇప్పుడే చెప్పలేను. 


ఆఅరు(ద z 
సమాజంలో వర్ణాలు ఏర్వడనప్సుడు సా పాత్యం అందరికీ ఉపయోగం 
చేది. వర్గాలతో కాకు వర్గ్షసాహిత్యం తప్పునిసరి అయింది. |పజా సాహిత్యం' 


టో 


అశేష (ప్రజానికానికి ఆహ్హాద 0౨ ఉత్తేజం యిస్తుంది. 


నా ఉదేశంలో సుంకర సత్యనారాయణ, కోగంటి గోపాలకృష్ణయ్య 
_పజాకవులు. లెనిన్‌ చెప్పినట్లు _శామిక వర్గం నుంచి [కామిక నాయకులు రావాలి. 
[పజల్లోంచె [సజాకవి వసాడు. చాలామంది విప్పవ కవులోపాటు మనమంతా 
మధ్య తరగతి కవులమే. ఐతే, మనే (శ్రామిక పక్షపాతం మన కవిత్వాన్ని 
అభ్యుద య కవిత్యం చెస్తుంది. 


కుందుర్తి : 


[వజాకవిత్వం అంటే మనం అనుకునే వ్యుత్పత్తి [గంథ సంబంధ 
మైన | లేకుండానే అట్టడుగు వర్గాలలో నుండి వచ్చి, సహజ ధోరణిలోనే, 
[పజలనాడి తెలుసుకున్నవాడు, వారికి తెలి సేటట్లు రాసిన కవిత్వం, ఇది మొదటి 


ర్‌ 


రకం, అంటే జానపద కవిత్వం అన్నమాట. రెండో రకం - యూ స్తాయికి దిగి 
పె వర్గాలవారు [పజాదృష్షితో రాసేవి, మార కవిత్వం రాసిన కాళోజీ [పభృుతు 
ఇ. యు a) 

లను కూడా (పజాకవృలంటున్నారంచే. వారు జానపద సాహిత్య సరళికి చాలా 
దగ్గరగా హోద టానికి (పయత్నిస్తున్నారని అర్థం. 


క 


సుంకర, వాసిరెడ్డి గద్దర్‌ [వభృతులు (పజాకవులు. పజాకవుల 
(ప్రధాన లక్షణం వారు పుస్తకాలు (వకటించి వూరుకోరు; (వజల దగ్గిరకు వెళ్ళి 
కవిత్వం వినిపిసారు. 


తీ ఠీ: 

కవిత్యం ఒక భోగవస్తువుగా కాక ఉపయోగవస్తువుగా మారినప్పుడే 
దాన్ని (వజాకవిత్యం ఆంటాను. ఈనాడు జానపద ధోరణులలో గీతాలురాసీ 
వాటిని పజలముందు గానం చేస్తున్న గద్దర్‌, వంగపండువంటివారు [ప్రచా 
కవులంటాను. ఎందుకంటే వారికి లభిసున్న (పజాదరణ నేను కళ్లారా చూశాను 
కాబట్టి. 


గుంటూరు శే షేం్యదళశర్మ : 


కవులన్న వాళ్ళ నెరుగుదును కానీ (పజాక వులనబడే వాళ్ళను ఎరగను. 
ఈ [పశ్నకు సమాధానం “వజాకపి విరుదున్నవాళ్ళు మాత మే చెప్పగల్లుతారు, 
తమించండి. 


డా. దాశరథి : 


(పజా సమన్యలను తీసుకుని రాసేదే _ప్రజాకవిత్వం. పేర్లు చెప్పడంలో 
చిక్కుంది, 


జా. దివాకర్ల చంకటావధాని : 


(పజల కర్థమగునట్లు నులభమైన భాషలో, (పజల శేయన్సును దృష్టిలో 
నుంచుకుని, ఆనందకరమ.గా చెప్పు కవిత్వము (వజాకవిత్యము. వేమన వంటి 
వారిని |పజాకవులని నే నను కొందును 


(8) 


క్‌5 
డా. వేదుల సూర్యనారాయణకశర్య : 


_పజా సమస్యలను ఎ త్తిచూపి, ఆ సమస్యల లోని జూన్నత్యాన్ని [ప్రజలు 
తెలిసికొనేటట్లు చేసే కవిత్వం  (పజాకవత్వు మనిపించు కుంటుంది. 
[పతివ (ప్రజలకు సంబంధించినదే అయినా రాజకీయ [పజాసమస్యల కే [ప్రజా 
కవిత్వం అంకితమై కన్పిస్తోంది, సాంవపదాయ కవిత్వం (వాసిన కవులలో 
“రాష్ట్ర గానము వాసిన తుమ్మల పజాకవియని చెప్పవచ్చును. రాష్ట్ర్రం ఇ౦కా 
ఏర్పడని కాలంలో [వజలకు రాష్ట్రవాంఛ రేకె తించడంలో ఇతని రాష్ట గాన 

ఏ ౧/ అవానీ యు 
కావ్యం సఫలీకృతమైంది. గేయ కవులలో నేడు శ్రీ శ్రీ కమ్యూనిజాన్ని [పజ 
లలో వ్యావ్తి చేయడంలో అతని మహా ప్రస్థానం చరితార్థ మైంది. 


12; (4) భావ, అభ్యుదయ, విప్తవ కవిత్వాలకో వకు చెందని 
శ్రీజామవా, (శ్రీ దువ్వూరి వంటి వారి స్తానాలేమిటి? 
రా 


ణా. దివాకర్ల వేంకటావధాని ; 


జామవా, దువ్వూరి మంచి కవిత్యమును |వాసిరి. రసానంద జనకత్వము 
జాది క విత్వములలో కలదు, ఎదోకోవకు చెందక పోయిననూ వారు గొప్ప 
కవ్రలే ! 
జా. దాశరథి : 


జాషువా దువ్వూరి - వీరి స్థానాల్ని గూర్చి నేను చెప్పాలా? అబ్బ (వత్‌ 
మలు, ఆధుసిక సాహిత్యాకాశంలో [ధువ తారు. 


గుంటూరు "శేషేంద్రశర్మ : 

విస్టవం అంటి -- విప్టవానికి వర్తమాన సామాజిక వ్యవస్థని ధ్వంసం 
చెయ్యటం ఆర్థం, అయితే _ జూమవా, (పభృతుల్ని విభవ కవులు అనలేం. 
దువ్వూరి, జాషువాలు భావ కవిత్వ మార్గానికి చెందినవారని నా అభిప్రాయం. 
తడ: 

వీరిని పూర్తిగా భావకవులే అని అనలేను కానీ భావ కవితా (పభావం 
ఏరి మీద బలంగానేవుంది. అందుచేత వీరిని భావకవుల కోవలో చేర్చాలి. 


59 
కుందు_ర్తి ఖ్‌ 


జామవా అభ్యుదయ కవిత్వం పుట్టక ముందే పుట్టిన అభ్యుదయకవి. 
దువ్వూరలో కూడా ఆ అంశ కొంతవరకు వుంది, అభ్యుదయ కవిత్వం రాయ 
డానికి ఆభ్యుదయోద్యమం పుట్టవలసిన ఆవసరం లేదు వేమన రాసింది అదే. 
(వజా దృష్టితో రాయడం ముఖ్యం. 


ఆరు(ద క 


(శ్రీ జాషువా, దువ్వూరి - మంచి కవులు, జామవాౌది సజీవ కవిత్వం, 
దువ్యూరిది (గామీణ రామణీయకం. మీ రడగలేదు గానీ యీ కోవకు చెందిన 
మరో గొప్పకవి నాయని నుబ్బారావు. భావ కివిత్వపు రోజుల్లో కూడా ఆయ 
నది విలతణమైన కవిత్వం, 


డా సః నారాయణరెడ్డి : 


కావ క వితకంలోని స:ఘసంన్క రణ కవిత్వళాఖకి చెందిన కవి జాషువా, 
భావ కవిత్వంలోని ఆన్నికాఖబకు చెందిన కవి దువ్వూరి రామిరెడ్డి" వారి స్టానా 
లకేం? అగంగా, భదంగా ఉన్నాయి. 


ణా. వేదుల సూర్యనారాయణ శర్మ క 


జాషువా, రామిరెడ్డి థావకవుల కోవకు చెందనివారు కారు. వారి కవిత్యం 
భావో దేకాన్ని ఆకట్టుకొనే ఉంది. వారిని భావకవులుగానే పరిగణింపవచ్చు. 
కాన వారి స్థానం భావ కవిత్వానికి చెందుతుంది. చిన్న చిన్న శీర్షికలతో ఖండ 
కలు [వాసిన వారిని భావ కవులుగా చేరొ నడం జరిగినందు వల్ల ఏదిన ఆకోవకు 
జమకట్టడ 9 జరగలేదు. భావో దేకాన్ని కఠిగించేదే భావ కవిత్వమనుకుంటే వీది 
అఖండ కవిత్వం భావ కవితాస్థానాన్నే ఆకమించుకుని ఉంటుంది. 


12. (3 “కృష్ణ పకుంి భావ కవిత్యమెతే_'గబ్బిలంి ఏమిటి? 
లో ౬౯3 యా 


డా. సిం నారాయణరెడ్డి : 


“గబ్బిలం సంఘ సంస్కరణ కవిత్వానికి పతాక 4 


60 
కుందుర్తి ; 


గబ్బిలం నికార్సయిన అభ్యుదయ కవిత్వం. ఛందస్సులో వున్నందువల్ల 
దోషమేమ్‌ లేదు- 
తీత: 

“కృష్ణపక్షం” _ సవర్ణుడై తే, గబ్బిలం - హరిజనుడు. 
గుంటూరు శషం(ద్రశర్మ వ 


కృష్ణపక్ష ౦, గబ్బిలం = రెండూ భావ కవిత్వపు కావ్యాలే. కించిత్‌ 
వ్యత్యాసం వున్నంత మ్యాత్రాన _పధాన భావ కవిత్వపు ఆ యుగీన స్పర్శని అవ్‌ 
(పచ్చున్నం చేయలేవు. 


డా. దాశరథి: 


కృష్ణపక్షంలో భావ కవిత్వం ఉంది. గబ్బిలం భావ కవిత్వంలోకిరాదు. 
ఆది నియోక్షాసిసిస్‌ రచన. అనగా ,పాచీన సంప్రదాయంలో రచించిన ఆధునిక 
రచన. విషయం ఆధునికం, రూపం (పావీనం = ఆంచరే ఛండోబద్దమైె, సలత౭ణ 
మన పద్యాలు అందులో ఉన్నాయి. కృష్ణపక్షంలో ఆర్థం అయినదాని కన్నా, 
అర్థం కాకుండావున్న దెక్కువ, అది భావకవిత్య లక్షణం.“గబ్బిలంి' అలాకాదు 


డౌ. దివాకర్ల వేంకటావధాని : 


గబ్బిలము కాళిదాసు మేఘసందేశమును దృష్టిలో నుంచుకొని ఆత్మా (శయ 
భావములతో చెప్పబడిన గొప్ప కావ్యము. 


ఆరు(ద s 


“కృష్ణపకుం' వెలుగులో ఉన్నవాడు చీకటి వరించే విడ్డూరం; “'గట్బిలంి 
చీకట్లో (బతకవలసింది వెలుగుకై పాకులాడే అభ్యుదయం. 


డా. వేదుల సూర్యానారాయణశర్య : 
గబ్బిలం వ్యంగ్య కవిత్వ్రంలోనికి వసుందిం 


'శ్ర్‌1 
1 ఆధునిక “తెలుగు కవిత్వానికి మార్లదర్శకు అని చెప్పదగ్గవారు 
మ్‌ దృషిలో వున్నారా ? ఉంకే . ఎవరు? ఎందుకు? 
జం 
ఆరు[దః 


ఆధునిక తెలుగు కవిత్వానికి చాలామండి మార్గదర్శకులున్నారు. పతి 
దకాబ్ల్హానిక్‌ ఒక [పముఖుడు నడుంకట్టి దారి చూపుతాడు, వచన కవిత్వానికి 
ముద్దుకృష్ణ, శిష్టా నారాయణబాబు రహదారులు వేశారు, 
ae) 


డా. దాశరథి: 
గురజాడ, భావంలో భాషలో, ఛందన్సులో కొ తదనం తెచ్చాడుకనుక. 


తీఠతీ: 

ఒకే ఒక్క మార్గదర్శి. అతడే గురజాడ. మార్గాన్ని మళ్ళించాడు. “అది” 
కాదు “ఇది దారి అని చూపించాడు. ఆ దారిని మాలాంటివాళ్ళం మరింత వెడల్పు 
చేసుకున్నాం 


కుందుర్తి : 


ఆధునిక తెలుగు కవిత్వానికి మార్గదర్శకులు గురజాడ, శ్రీ శ్రీ. ఎందుకు 
ఆనే |పశ్నకు సమాధానం చెప్పడం ఎందుకు ? తెలిసిందే అందరికీ; పై 
_పశ్నల్లో వచ్చిన విషయమే. 


బ్రా సి, నారాయణరెడ్డి య 


“ఉన్నారా 2” జక ప్రశ్నః? గురజాడ రాయ[పోలు, కృష్ణకాన్ర్రి, 
శ్రీ శీ, ఇంకా, ఇంకొ... ఎందుకా? కొత్త బాటలు చేసినందుకు. 


గుంటూరు శేషేం దకర్మొ వ 


గురజాడ, రాయ పోలు, శ్రీ శ్రీలు - ఆధునికకవిత్వ మార్గదర్శకు లన 
టంలో సందేవాంలేదు. కారణం నేను వెనక వివరించిన ఆధునిక కాలీన విలు 
చలు వేషాలు, వాటి విలక్షణత సమ్మగంగా ఈ ముగ్గురు కవుల్లో బహుళ 
మొదటిసారి సాషాత్క_రించాయి. 


డాం దివాకర్ల "వేంకటావధాని : 


ఆధునిశ కాలమునందలి పూర్వ భాగమునకు మార్గదర్శకులు తిరుపతి 
వేంకట కవులు. ఉత్తర భాగమునకు మార్గదర్శకుడు శీ అ. ఆప్పటి కవులు 
వారి కవిత్వముచే |పభావితులగుటయే యిందుకు కారణము, 


డా. వేదుల సనూర్యనారాయణశరశ్ర : 

శ జంధారాల వావయ్యకా స్రీ గారని చెప్పవచ్చు. ఛందసు సౌం[ప 
దాయానికి చెందినదై నా, భాషలో నుడకారము జాతీయత వారి కవిత్వంలో 
[పచురంగా ఉండడంవల్ల, భావో దేకాన్ని కల్గించే ఆర్ధం గాంభీర్యం ఉండడం 
వల్ల ఆది మార్గ దర్శకంగా ఉందని చెప్పవచ్చు, 
నార్ల వేంకకేశ్యరరావు z 

ఇ ప్పుడు ఎవరో భావితరం నిర్ణయించాలి. ఇతే _స్తుత కవులమీద 
శీ శీ (పభావం చాలా వుంది - ఐనా Heis one among ten trend- 
setters. 


14. మీ దృష్టిలో ఆధునిక సాహిత్యంలో పది కాలాలపాటు నిలిచే 
రచనలేమెనా వున్నాయా ? 

(4) మీవి ఏమైనా వున్నాయా? 

(B) లేవంకే = రంత సాహిత్య కషి వ్యర్లమె పోయిం దను కోటా 
నికి (ప్రత్యేకమైన కారణాలున్నాయా +? 


డా. దవాకర్ష్ల "వేంకటావధాని : 


శివభారతము. సౌందరనందము, శ్రీ మ/దామాయణ కల్పవృక్షము; 
ఆంధ పురాణము; మహా(పస్థానము = మొదలగునవి పది కాఅములపాటు నిలు 
చుట కవకాశము కలదు. 
(4) నా వేమయు లేవు. 
(5) స్వతంతములై న భావములు లేక పోవుటయే కారణము. 


88 
గుంటూరు శేషేంద్రశర్మ : 


అపార్టాని కి గురికాకుండా దీనికి సమాధానం చెప్పటం కష్టం, ఏ ఓక 


ఈ విని పరప హోకా యీ విషయంమీద తనజఆభిపాయం తెల్పటంకంటె కవిత 

మించే ఏమిటో కుణ్బమైన జ్ఞానం గడించకొని, దానితో ఎవడికివాణై అంచనా 

వీనుకోవటం వివేక పద్దతి 

{a] అది కూడా ఈ పద్ధతి _పకారం నిర్ణయించుకోవాలి. 

|b] సాధారణంగా తెలుగు కవిత్వం, అన్ని భాషల కవిత్వాలతో పోల్చి చూ 
ఈ ఆధునిక కాలంవరకు - “కవిత్వం' అన్న పదానికి ఎంతో దూరం 
పడుతుంది. ఈ వాస్తవ స్థితిని గమనించి నప్పుడు, ఇందులో ఎంత 
నిలుస్తుంవో, ఎంత పోతుందో చెప్పటం దుస్సాద్యం, 

జా. సి. నారాయణరెడ్డి : 


ఆ మధ్య నోరి నరసింహళాన్ర్రగారు ఈ విషయంలో సీరియల్‌ గారాశారు, 
ఆ జాతకాల జోలికి నేవపోను అయితే-మంది రచన కాలాని శకెదురీది నిలుస్తుం 
దనే ఆశావాంని నేను, 
[6] అది నేనకాదు చెప్పేది - రానున్న తరాలు. 


[0] దీనికి నమాదానం ఆవసరం లేవనుకుంటాను, 
కుందు ది: 
అగణిత 


పది కాలాలపాటు నిలవడం అంటే ఏమిటో ముందు తేల్చుకోవాలి. రచ 
నలు రెండు విధాలుగా నిలుస్తాయి అనలు _పజల్టోకి వెళ్ళకుండా సాహిత్య 
వర్షాళ్ళి మామే నిలవడం ఒకిటి. సాహిళ్య వరాల 5 దాగరా [పజల పరకు వళ్ళి 
నిలవడం రెండవది. రామాయణ, భారతాల వంటి శీర105 తప్ప సూరి 
|పజల్లోకి వెళ్ళి నింఐలే మ. వేమన వంటి (పజాకవులు రాసిన కవితలుకూడా 
అక్క ఉదాకా (పాకి నిలిచాయి. 

సాహిత్య వర్గాల్లో మ్మాతమే నిలిచేవి అనే ఆర్థంలోనైతే మహా(పస్థానం 
నిలుస్తుంది, ఈ విషయంలో నేను ఛందోబద్ధ కవిత్వాన్ని విడిగావుంచి యూ 
మాట చెప్తున్నాను 
[46] నా వేమైనా నిలుహాయేమో మీరే చెప్పండి 
[b] ప్త సావాత్య కృషి నృధాకాదు, నిలిచే కావ్యాలు వస్తాయియి౦ం కొం 


64 


తీత: 

ఉన్నాయి ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నావి కూడా. లేవనటంలేదు 
కాబట్టి నేటి సాహిత్య కృషి వ్యర్థ మల్బుందనటానికి కారణాల్లేవు. 

నా మహాప్రస్థానంలో, ఖడ్గసృష్టిలో, మరో _పస్థానంలో పదికాలాలపాటు 
మాతమేకాదు | చంద తారార్కంగా అననుకాని | తలుగు భావ వున్నంత 
కాలం నిలిచే కవిత్వం వుందని నా గట్టి నమ్మకం. రాశిలో తక్కువే, అయినా 
గురజాడ కవిత్వం సమస్తం నిలుస్తుంది. కవికొండల, బసవరాజు అప్పారావు, 
నండూరి--ఈ జాబితా యింతటితో పూర్తయ్యేది కాదు. 


డాం దాశరథి 

కన్యాశుల్క-0, మాలపల్లి వేయిపడగలు, చివరకు మిగిలేది, ఆసమర్ధుని 
జీవయా (త, గబ్బిలం, కృష్ణపక్షం వగ్గెరా, 
[a] నా రచనలు వది కాలాలపాటు నిలుసా యో, లేదో కాలమే నిర్ణయిస్తుంది. 


ఆరుద్ర : 
తప్పకుండా వుంటాయి, పది కాలాలు పోయాక ఆనాటి వాళ్ళే యీ 


[పశ్నకి సమాధానం చెబుతారు. నా త్వమేవాహాన్ని రాబోయే తరాల సాహిత్య 
విద్యార్థులు చదువుకుంటారు. 


డా. వేదుల సూర్యనారాయణ శర్య వ్‌ 


మహా పస్థానం, కృష్ణపక్షం. ఉదయశ్రీ వంటివి పడి కాలాలపాటు 
నిలిచేవే. 
[a] మాది లేవని మేము ఎలా అంటాము ? 
|b] లేవని చెప్పలేదుగా ! 


15. మీరు కవిత్వం రాయటం (ప్రారంభించిన నాటినుండి నేటి వరక 
చూ_స్తే ఎన్నో మార్చులువచ్చాయి. మీ రిప్పుడే కవిత్వ రచన 
[పారంభించే దశలో వున్నట్ల యితే మీ రటువంటి కవిత్వం 
రాసారు 7 


65 


డా, దాశరథి : 

వచన కవిత (వాసాను. 
ఆరు[ద : 

నే నిప్పుడే కవిత్వం పారంభించే దశలో వుంచే నిన్నటి దిగంబర 
కవుల్ని ఇమిటేట్‌ చేస్తూ రచనలు మొదలెడతానేమో ! నేను కలం పట్టిన తొలి 
రోజుల్లో శ్రీ శ్రీని ఇమిటేట్‌ చెయ్యటం మానేసి పటాథి _పభావంలో పడేదాకా 
శ్రీ శ్రీ యే నన్ను గు ర్రెంచలేదు, 

లేని వారి భాషలో జానవద రూపాలలో కవిత్వం రాస్తాను, 
డా. సి. నారాయణరెడ్డి 3 

ఇప్పుడు కొ త్తగొంతును వదునుగా పలికిస్నన్న కవి ఏ 
ఎలా రాస్తున్నాడో ? నేనూ ఆదే రాసేవాణ్ని. అలాగే రాసేవాణ్ణి. 


కుందుర్తి : 


0 రాస్తున్నా డో? 


ఇప్పుడే కవిత్వం రాసే దశలో వుంటి కూడా నేను యిప్పుటిలాగే 
అభ్యుదయ కవిత్వం రా సేవాణ్ని. అభ్యుదయ, విప్లవ కవిత్వాలమధ్య నేను భేదం 
పాటించడం లేదు. 
గుంటూరు శేషం(ద్రశర్య : 


ఈ (పశ్నకి సమాధానం వెనకటి గమాధానాల్లో వెతుక్కో_మని మనవి, 
డా. దివాకర్ల మేంకటావధాని : 


నాకు మొదటి నుండియు సం్యపదాయ _ కవిత్వముమైనే అభిమానము 
హెచ్చు. ఆధునిక కవిత్వముమీద (పీతి లేకపోలేదు. కాని నేను మాతము 
సం_పదాయ పద్ధతిలో నే (వాయుదును. ఇప్పుడై నను అ ప్లే (వాయుదును. 
డా. వేదుల సూర్యానారాయణశర్య్మ : 

దికిపదల్లాంటి ఛందన్సుతో, వ్యంగ్య ధోరణిలో [వజామనస్సును ఆకట్టు 
కొనేటట్లు _వాస్తాము, 

(9) 


66 


15. (4) మీ సాహిత్య జీవితంతో మరపురాని సంఘటనలు ఉంళే 
చెప్నండి. 


డా. దివాకర్ల వేంకటావధాని : 


ఒకప్పుడు నన్ను మితులొకరు జయపూర వికమ దేవవర్మ మహారాజు 
వద్దకు తీసుకొని వెళ్ళిరి. నన్ను గూర్చి _వశంసాపూర్వుకంగా కొన్ని మాటలు 
చెప్పిరి. ఇది ఉల్‌ ఏండ్ల _కిందటీమాట ! వారప్పుడు పండితులకుగాని, కవులకు 
గాని గర్వ మెందుకుండవలెను ? గర్వము పోందుటకు తగిన కవిత్వముగాని, 
పాండిక్యముగాని ఎవరి కుండును? అనీ పలికిరి అప్పుడు బాయని వృకాంత 
మును (గహాంచి రాజ నండర్శనమ.” అను కావ్యమును జెప్పితిని. నోరి మాట 
లిప్పటేకిని నాకు నిత్య స్మృతిలో నుండును. 
గుంటూరు శే షెం్యద్రశర్య్మ : 

నా సాహిత్య జీవితంలో ఘన విజయాలుగాసీ, మరపురాని సంఘటనలు 
గాని ఏమీ లేవు 
కుందుర్తి : 

నా కిప్పుడు మరపు ఎక్కు_వవుతున్న ది. ఇప్పటి వరకు గుర్తున్నవన్నీ 
మదరప్పరాని సంఘటనలే. 

(పతక ౦గాా చెప్పాలంటే “కుందుర్తి కృతులు* (ప్రచురణ. ఇంత మేద 
కవికి అటువంటి ఆవకాశం వస్తుందని నేను కలలోకూడా ఊహించలేదు. 
జోం దాశరథి ; 

నాటి మైోదరాబోదు సంస్థానంలో పోలీను చర్యకుముందు ఆంధ సార 
స్వత పరిషత్తు వారి వార్షికోత్సవాలలో పాల్గొనడం, కవితా గోష్టులు జరపడం, 
జైల్లో (వానుకోడానికి కాగితం లేకుంటే మ్మితులకు కవితలు వినిపించి, నేను 
మరిచిపోతే వారు నాకు జ్ఞాపకం చేయగా మళ్ళీ వాసుకోవడం. 
ఆరు(ద క 


నా సాహిత్య జీవితంలో మదిపురానీ సంఘటనలు లేకపోలేదు. ఐతే 
గెయితే _ నేను ఆక్మకథరాసే అందులో చెప్పవల్సిందే కాని యిక్కడకాదు. 


67 
డా స్క నారాయణ రెడ్డి : 


ముప్పయ్యేళ్ళ ణో సాహిత్య జీవితంలో మరవురాని సంఘటన- నిభ్ఞూర్చు 
లేకుండా, నిలిచిపోకుండా నిరంతరం రచన సాగించడమే. 


శీత: 
ఒకటి :- “మహ్మాపసానంి గీతాన్ని “భారతి” మాస ప తిక తిరగొట్లటం. 
® జ ౧౬ 
రెండు :- “కవితా! ఓ కవితా!” అనే గీతం చదువుతూ వుంటే విశ్వనాథ 
సత్యనారాయణగారు ఆ్మశుసిక్ర నేతులు కావటం (కంటి తడి పెట్టు 
కోవడం) 
మూడు :- 1870 లో (నా షష్టిప్పూర్తి సంవత్సరంలో) వి, ర. సం. ఆవిర్భావం 
డా వేదుల సూర్యనారాయణళర్య : 


నా 'లత్మీ సహ[స' కావ్యాన్ని (పభుత్వ ఆస్థాన కవులు చెళ్ళపిళ్ళవారు, 
శ్రీపాదవారుు, కాళీ కృషమ్షాచార్యులుగారు, విశ్వనాథవారు కొనియాడి “సర న్వతీ 
కంఠాభరణ”  బిరు దము నమర్ప్చించిన సంఘటన నా సాహిత్య జీవితంలో 
మరపురానిది. 


నార్ల వేంక పేశ్వారరావు : 


నేను (గామీణ జీవితానికి సంబంధించిన ఏకాంకిక నాటకాలు (భంగపాటు, 
ప్రారబ్దం, శకునపకివంటివి) రాశాను. వాటిని గ్రామీణ భాషలో, నుడికారంలో 
రాయటానికి (పయత్నించాను. వాటిలో మూడు నాటికలు మదానులో 1946 లో 
పదర్శించారు. టిక్కెట్లు లేకుండా రెండు మూడొందల మంది పెద్దల్ని ఆహ్వా 
నించటంజరిగింది. తర్వాత రెండు,మూడు రోజులపాటు మదానులో యీ నాటికల 
;పదర్శనమా టే ఎక్కువగా వినబడింది. బిటి విజయాన్ని చూసిన మ్మితులు 
తెనాలిలో (ప్రదర్శించారు. అక్క_డికి నన్ను ఆహ్వానించారు. అక్కడ అవి మిజర 
బుల్‌ ఫెల్యూరయ్యాయి. తెనాలిలో అప్పుడుంటున్న గోపిచంద్‌ తన లుంటి 
దగ్గర నాకు తేనీటి విందు చేళాడు. అప్పట్లో తెనాలిలో ఒక రాయిస్ట్‌ అనుచరుడు 
పోటల్‌ నడుపుతూవుండేవాడు. ఆయన యూ విందుకు పదార్థాలు సప్రయి చేసి 
ఆయనావచ్చి మాట్లాడుతూ “కొంతమంది (గామస్థులు నాటకాలుచూసి వోటల్సి_ 
వచ్చి మిమ్మల్ని పడతిట్లా” రని చెప్పాడు ఏమని తిట్టంరో వివరించమని ఆడి 


68 


గాను. “ఏమిటో కొత్త నాటకలు రాశాడన్నారు. వాడి తలకాయ - కొత్తదన 
మెముంది ? మనం మ్మరి చెటుకింద కూర్చుని మాట్లాడు కున్నట్టుం”ొ దని తిట్లా 

లు ne) యు ల 
రని చెప్పాడు. “అది దూషించటంకాదు; నేను ఆకించనంతటి గొప్ప |పశంనో 
అని నేనన్నాను, ఇది నేను మర్చిపోలేని సంఘటనల్లో ౬కటి 


15. (క్ర మీ రచన వెనుకనున్న (ప్రభావాలేమిటో చెప్తారా? 


డా. సి. నారాయణ రెడ్డి : 


నా రచన పెన భిన్న భిన్న _వభావాలున్నాయి. నా కవిత ఒకె మూసలో 
పోసి తీసినవి కావు. ఆర పేజి దాటని చిరు కవితలున్నాయి. ఆక్వాస విభ 
కంగా రాసిన “కర్పూర వసంతరాయలు లాంటి పెద్ద కావ్యాలూ ఉన్నాయి. 
అప్పుడప్పుడూ రాసి ప్యతికల్లో _పచురించిన కవితలు నాలోనో, నా చుట్టూ 
వున్న సమాజంలోనో. ఏకుడిన సంఘక్షణలతోనో, సంఘటనలతో నో పుట్టు 
కొచ్చినవి, “నాగార్జున సాగరంి లాంటి కోవ్యాలు- గేయ చ్చందన్సులో సమ్మగ 
మైన కావ్య నిర్యాణం చెయా్యలనే సంకల్పంతో రచించినవి. 


ఆరుద్ర: 
స్వాతం[త్యోద్యమం, సామ్యవాదం. నారవనల వెనుకనున్న |వభావాలు* 
డా. దాశరథి: 
నా రచన వెనుక ఉన్న |పభావం [పజల ఉద్యమాలే. 
కుందుర్తి : 
మారి®ిస్టు భావనారీతి నా రచనలకు |పొణం. 
గుంటూరు శేమేం(ద్రశర్య క 


నా జీవితంలో నేను అనుభవించిన అన్యోయాలు, పొందిన వరాజయాలు, 
ఆవమానాలు నా రచనల వెనుకనున్న [పధాన సామి. 


నా కవిత్వమంతా నా కష్ట నుఖాల్లోనించి పుట్టిందే. మా నాన్న [గామం 
మునసట్‌గా వుండేవాడు. నేను ఆయన నడుముల ఎత్తు బాలుణ్ని గా వున్నపుడు 


69 


ఆయన చూపుడువేలు నా చేతో పుచ్చుకుని, చిన్న నిక్కరు, చొక్కా పసు 
కున్న నేను తాలూకాఫీనుకు వెళ్ళాను. శిస్తు వసూలు బాగా చేయలేదని మా 
సాన్నను ఆ తాసీల్దారు మహా ఘోరంగ్కా ఎంతో సేపు తిట్టాడు. భరించలేక నేను 
ఏడ్చాను. “Get Out” ఆన్న తాసేల్లారు ఆరుపుతో మా నాన్న నన్ను తీసు 
కని బయటశివచ్చాకు ఆ దృశ్యం నా జీవయ్మాత ముగిసే వరకు నా కళ్ళలో 
దేవాలయం కట్టుకుని (పతిష్ట అయి వుంటుంది. ఆంత లోతునవుంది నా కోధా 
గ్నెకి మూలరు నా ఉ్యగకవితకు పునాది. అప్పటి నుంచే ఆఫీసరంపజే నిర్దాకీ 
కారంగా వేటాడి చంవబడవలసిన కూర జంతువనే భావం నా చె తన్యంలో 
ఒక భాగం అయిపోయింది. నేను ఆధికారానికి శాశరత శ తువుసి. 


డా. దివాకర్ల చేంకటావధాని ౩ 


మా పినతం|డి దివాకర తిరుపతి కాస్ర్రిగారు. నన్ను ఆయనవంటి 
విద్వత్క_విని చేయవలెనని మా నాయన గారి అభధి|పాయము. అప్పటి మండి యు 
తిరుపతి వెంకటకవుల రచనలన్నియు చదివితిని, తఠువాత విశ్వనాథ సత్య 
నారాయణగారి యింటికో నుండి చదువుకొనుట సంభవించినది, పూర్వ కవుల 
(గంథములన్నియు చదివితిని, నన్నయ, శ్రీనాధుడు, పెద్దన, సత్యనారాయణ 
గారు మున్నగువారివలె 'నేను (పాయలేక పోయినను, అట్లు [వాయవలెనని 
నా అభిలాష. 


తత: 

1980 లో (వపంచవ్యా_ప్రమెన ఆర్థిక మాంద్యం, ఆ దళాబ్దంలోసి 
స్పెయిన్‌ అంతర్యుద్ధం. మొత్తంమీద నా జీవితం చుట్టూ పరి భమిస్తున్న అనేకా 
నేక జేవితావేళాలూ, ఆవరాలూ. 


డా. వేదుల సూర్యనారాయణ శర్య : 


ఆనువాద కవిత్యంలో-నుగమంగా స్వతం్యతము ఆని అనిపించే విధంగా 
_వాయుడం, కల్పనా కవితగంలో-నూటిగా అందేటట్టు సొం(పదా యక శె లీలో 
(వాయడం, పరిశోధనలో _ పరిషా్య-_రంకాని జటిల విషయాల్ని హేతు బద్ధంగా? 
ఆన్ని వాదాలకు సరిపడే పిధంగా పరిశోధించడ౦, విమర్శనలో _ కవి హృద 
యాన్ని అతని మాటలలోని వ్యుత్సత్యర్థ |పదర్శనలతో నిరూపించడం, 


75 


£6, ఈ గ0 ఏళ్ళనుండి (ప్రభుత్వంగా న్‌, (పభుతషం ఏర్పాటు చేసిన 
సంస్థలుగా ని, వాటి దృష్టిలో ఉత్తమ రచన లనిపించిన వాటిక 
బుహుమతు లిస్తున్నాయి. 
ఈ విధానం బాగుందా? ఉత్తమ రచన ఎన్నికకు మీరు 
సూచించే విధానం ఎదైనా వందా ? 


డా. దాశరథి: 

[ప్రభుత్యంం, (వభు శ్వేతర సంస్థలు జహుమతూలు ఇస్తున్నందుకు సంతో 
షస్తున్నాను. ఏలా టో నిష్పోకీక పద్దతిలో జహుమతి ఇచ్చినా విమర్శ ఉంటూనే 
వుంటుంది. ఎక్కువమంది అభ్నిపాయాలు సేకరించి నిష్పాక్షికంగా ఒక నిర్ణ 
యానికి రావడమే సరియైన పద్ధతి. 


డా. సి. నారాయణ రెడ్డి క్‌ 


అసలు ఉత్తమ రచనలకు బహుమతు లివ్యాలా? ఇస్తేనే ఉత్తమ రచ 
నలా? ఆ పరిధిలోకి రాక ఎక్కడెక్కడో పడివున్న మంచి రచనల మాచి 
మటి?* ఈ _పక్ను లను ఆలావుంచి చూస్తే సాహిత్య ఆకాడమీ వంటి సంస్థలు 
బహుమతులివ్వటానికి ఎన్నుకొన్న విధానం బాగానేవుంది. లోపాల కేం? అంతటా 
వున్నాయి, ఈ విధానంలోనూ వుండొచ్చు. ఎప్పటి కప్పుడు సవరించుకుంటూ 
పోతే, ఇది సత్సలితాల నివ్వొచ్చు. 


తీఠీ: 

బహుమతులు, బిరుదులు ధన స్వామ్య వ్యవస్థ లక్షణాలు. సామ్యవాద 
వ్యవస్థలో ఒక కవి తన రచనలతోనే జీవించగోండు. బిరుద పదానా లింకా 
రష్యాలో వున్నాయిగానీ నాకు తెలిసిన నంతమటుకు చై నాలో లేవు. మన 
వ్యవస్థలో యీ బహుమతులకి, దిరుదులకి రోజకీయ [పాపకాలు ముఖ్యం. 
బహుళ్కా ఇప్పటి పరిస్థితుల్లో యివి తప్పువెమో ! 

సాహిత్య అకాడమీ వంటి సంస్థలు పుర్‌ వ్యవస్థీకరణ (పెంచి అకా 
డమ్‌ బాణీలో) జరగాలి. ఉత్తమ రచనలను రచయితలే నిర్దేశించాలి. యువ 
రచయితలకు పీలై నంత ఎక్కువగా [పోత్సాహం ఇవ్వాలి. 


7 

కుందు_ర్రి వ 

సాహిత్యానికి బహుమతులుయిచ్చేవిధానం వుంటే ఉండనీయండి.కొందరై నా 
లాభపడతారు. పోత్సాహం లఅిస్తు -దె. నష్ట మేమిలేడు. చిక్కు ఎపుడు వస్తుం 
'దంకే ఫలానా రకం కవులు బహుమకులకు అర్హులుకారు అని వకటి సే పెకి 
(పకటెంచకుండా లోపల లోపల అటువరిటి అభి పాయాలు పెట్టుకుని (పవర్తి స్తే 
వారికి పజావి పాయం వ్యతిరేకంగా వస్తుంది, 

ఉత్తమ రచన ఎన్నికకు ఏ విధానం అనుసరించినా లోపాలు వుండనే 
వుంటాయి. Perfect విధానం ఎవరూ చెప్పలేరు. 


ఛఏంటూ రు శషంద శర్మ ® 


వలం ఆశితులకే అవార్డులు ఇస్తున్నారు-ఐఅన్న సంగతి జగద్మొదితం. 
య న 
చినికి ఏ పద్ధతులు అవలందబించినాా చివరికి జరిగేది యిదే కనక ఆ పద్ధతుల 
గుణ దోష విమర్శ వర్తమాన తెలుగు సాహిత్యంలో ఆ/పస్తుతం అవుతుంచి. 
హూ అమ 


ఆరుద్ర : 

ఇస్తున్న బహుమతులు ఉత్తమ రచనలకు కాదు, కొన్ని సందర్భాల్లో 
ఉత్తమ రచయితకు, విశ్వనాథ సత్యనారాయణగారి మధ్యాక_ర్హ్లకు సాహిత్య 
అకాడమీ బహుమతి యిచ్చింది. దాని కన్నా చాలా మంచి రచనలు ఆయన 
వేరే చేశారు. అలాగే కుటుంబరావుగారి *తారి కు బఐపాామతి యిచ్చారు. ఆడి 
ఆయన రాసినట్టుకూడా చాలా మందికి తెలియదు. 

ఉత్తమ రచనల ఎన్నికకు ఇప్పుడనుసరిస్తున్న విభానాలు సరి 
మయొనిపికావు,. 

ఎవరో కొంతమంది సభ్యుల్ని కొన్ని అర్హమైన పుస్తకాల పేర్లు చెప్ప 
'మనటం, ఆ పేర్టలో ఏదో ఒక దానికి బహుమానం ఇవ్వటం శా స్రీయమైన 
పద్ధతికాదు. ఆ యా సంవత్సరాల్లో వెలువడిన పుస్తకాల పూర్తి జావితానుకూడా 
ఈ సంస్థలు తయారు చేసే స్థితిలో లేవు. 


చా దివాకర్ల "వేంకటావధాని ః 


(పస్తుత విధానములో కొన్ని ఊ_త్రమ రచనలు ఆనూదితములుగౌ ఊండి 
బోవుచున్నఏ. రచయితలు ఆర్హముల్దైన తమ రచనములను స్వయముగా బహూ 


77 


మతులకై పంపవచ్చునని (పకటన చేయవచ్చును. అప్పుడు అర్హరచనలు 
దృష్టికి రాకపోవుట అను లోపమండదు, వ్యక్తి గతాభిమానములకును తావుం 
డదు. ఆట్టువచ్చిన పు_స్తకములనుండి అత్యు త్రమమైన దానినే ఎన్నుకొనవచ్చును. 
మహీధర రామమోహనరావు : 

ఉ_త్తమ రచన ఎన్నికకు (వసుతం ఆకాడమీ అనుసరిస్తున్న పద్దతి, 
మన తెలుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బాగానే వుందని నా అభిప్రాయం. 
౬9 సంస్థ పలక వర్గం ఆలోచ నా పద్దతిలో కొన్ని లోపాలు లేకపోలేదు. కాని, 
దేశంలోని విద్యావంతులలోని ఆవ్యవస్థిత స్థితికూడా గణనకు తీనుకోవాలి కదా? 
కనీసం ఇంతకన్న మరో మంచి పద్ధతి నాకు తట్టలేదు. 
డా. వేదుల సూర్యనారాయణశర్మ : 


ఈ విధానం బాగానేవుంది. కాని నివ్పతపాత వైఖరితో నిర్భయం జర 
గడం లేదనే అసంతృ ప్తికూడా ఉంది. పభుత్వం ఒత్తిడి లేకుండా నిర్ణయాలు 
జరిగినపుడు దానిని మెచ్చుకొనవచ్చు. 


11. ఈ (కింది వ్యక్తుల్ని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా 
చెప్పండి. 


1. గురజాడ అప్పొరావు cme 





గుంటూరు శేషేంద్రశర్మ: 
గొప్ప (దష్ట. [పజాశ్రేయోభిలాషీ* గొప్ప సావాత్య (సెష్ట; కానీ కవిత్యం 


డా. దివాకర్ల వేంకటావధాని : 

గురజాడ అప్పారావుగారిని “గురజాడ వాల్మీకి” అన్నప్పుడు నాకు నవ్వు 
వచ్చును. 
కుందుర్తి ః 

భ వివ్యత్తు ఎలా వుంటుందో ఊహీంచిన (_దష్ట. 


73 


తీ తీ: 
గురజాడ అప్పారావు మీదట చూడండి. 


డా. సి, నారాయణరెడ్డి : 


ఆధునిక కవిత్వానికి ఆరుణోదయం లాంటివాడు, 


బం దేవులపల్లి కృష్ణ శాస్ర వ్‌ 





డా. సి. నారాయణరెడ్డి : 

ఆనుభూతిని అక్షరాలా అందంగా చెక్కిన శిల్పి. 
తీత: 

కవులన్నా, కవిత్యవన్నా ఎంతో యిష్టం. ఛందస్సు మీద సర్వాధికారి. 
కుందుర్తి : 

భావ కవితాయుగంలో వచ్చిన కిల్పమూ, రామణీయకత, సౌందర్యము 


మొదలగు 6010606 కు ఉదాహరణమైనవాడు. శబ్ద శిల్పి. అయితే కవితలోని 
వియోగ సందేశము నాకు నచ్చదు. దేశానికి ఆవసరం లేని వృథా సందేశము. 


డా. దివాకర్ల "వేంకటావధాని : 

మృదు మధుర పదములతో ఆత్మాకశయ కవిత్వము చెప్పగల భావుకు 
డైన గొప్పకవి. 
గుంటూరు శేషేంద్రశర్మ : 

రొమాంటిక్‌ యుగం దేశంలో రేపిన ఒక సమ్మోహన నాగదికతకి కృష్ణ 
శాన్ర్రే ఒక సాహిత్య [పతీక. 
డా. వేదుల సూరస్టనారాయణళర్మ : 


భావకవిత్వం ఎప్పటిదో అయినప్పటికి ఇప్పటికికూడ ఆయన భావములు 
నవీనములుగానే యుండి సందేశములను వెలువరించుచున్న వి. ఆయన కావ్య 
(10) 


74 


ములు చిరకాలం వర్ధిల్లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందలి విషయములు షె 
ఒక్క. కాలమునకు చెందినవి కావు కాన వాటికి కాలంతో నాశంరాదు. సాంఘిక 
పయోజన కరములైన కావ్యములు ఆ కాలముతోనే నశిస్తాయి. 


8. బాలగంగాధర తిలక్‌ 2 





డా. డివాకర్ల "వేంకటావధాని ; 


వీరి కవిత్వము పెక్కు_చోట్ల నే నర్భము చేసికొనలేక పోతిని కొన్ని 
భాగములు మాత మే చదివి నే నానందింప గలిగితిని. 


గుంటూరు శషేందశర్య z 

తిలక్‌ నిజమైన కవి. తెలుగు కవులలో కాలం నోట్లో పడకుండా మిగిలే 
చంద్రబింబం అనవచ్చు. 
కుందు రి: 

బాలలే 

భావ కవుల్లి చివరివాదు. కవిత్వపు అభ్నిపాయాల్లో కృష్ణళాశ్ర్రి 
వంటివాడే. 
తీ తీ: 

మంచి కవి. ఇంకా బతికుంటే యింకా మంచి రచనలు చేసేవాడు. 
డా. సీ. నారాయణరెడ్డి : 


అనుభూతి పరిధిలో ఉంటూనే అభ్యుదయ భావుకతీను పలికించిన కవిః 


డా. వేదుల సూర్యనారాయణ శర్మ వ్‌ 


ఆతని గేయకవితలో సంఘ విప్తవాన్ని రేకేత్తించడంవల్ల ఆ విప్లవం 
ఇప్పటికీ ఆవశ్యకము గా కన్పీంచుచున్నందువల్ల మరి కొంతకాలం తిలక్‌ కవిత్వం 
నిలబడ గలదు. గేయ కవిత్వం కంటె ఆతని కథలు భావ (పధానములుగా 
నుండుటచే చిరకాలం నిలుస్తాయని చెప్పవచ్చు. 


75 





వచన కవిత్యంలో తనదీ అన్న విశిష్టత్వం వున్నవాడు. 
డా. సి, నారాయణ రెడ్డి క 


వచన కవిత్వానికి [పాచుర్యం కలిగించి, ఆ [ప[కియలో సమగ కథా 
కావ్యం రావాలని వాదిస్తున్న అభ్యుదయ కవి. 


గుంటూరు శే షేం(దోశర్య : 


అపార కవిత్వ ఉత్సాహంవున్న కర్మిష్టి. తెలుగు వచన కవితోద్యను 
[పవ క్త, నిగర్వి. నిరాడంబర జీవి. 


డా. దివాకర్ల చేంకటావధాని : 


వచన కవులలో అగగణు్య డని నా అభిిపాయము, 


5. నారాయణబాబు :.. 





డా. దివాకర్ల వేంకటావధాని : 

ఈయన కవిత్వము నేను చదువలేదు, 
గుంటూరు శేషం(ద్రశర్య : 

ఆవేదన వున్న అసలైన కవి. 
కుందుర్తి : 


ఆధునిక కవిత్వంలో కొత్త యిమేజరీని బాగా [వవేశళ పెట్టాడు. ఆధునిక 
కవితయంలో ఒకడు. మిగిలినవారు శిష్టా, శీ థ్రీ. 
నః 


తీ తీ: 
శిష్టా శిష్యుడు, ఆరుుదక్‌ గురువు. 


16 


డా. సి. నారాయణ రెడ్డి 9 


తెలుగుకవిత తిరగలేనన్నిమలుపుల్ని తొలినాళ్ళలో నే తిప్పిన [పయోగ శీలి, 


6. డా. సి. నారాయణరెడ్డి ce 





అథి: 
పైకి ఎలా కనిపించినా అంతరాంతరాల్లో భావకవి. 
కుందు_ర్తి: 


భావ కవిత్వ చ్చాయలున్నాయి. శబ్దం ఏరడంలో నేర్పరి. మాతో 
ఛందస్సుల టో కావ్యం నడపిన ఘనత పొందాడు. ఆధునికుడై న పండితకవి. 


గుంటూరు శేషేం్యద్రశర్యై : 


కావ్యం యశ సే, అర్థ కృతే, వ్యవహార ఏదే-- అనే మూడు ముక_ల్లో 
ఆయన కవిత్వాన్ని అంతటినీ గురించి చెప్పవచ్చు. వర్తమాన రాజకీయ, సామా 


జిక శ కుల బలం చేతిలో సాహిత్య శకుల బలం ఎలా పరాజితమౌతుండో 
సూటిగా చెప్పే|పతీక ఆయన, 


డా. దివాకర్ల వేంకటావధాని : 


వీరు మాతా ఛందస్సుతో కూడిన గేయ కావ్యములు [(వాయుట నాకు 
మిక్కి.లి _పీతికరము. 


7. పఠాఖి :.. 
గుంటూరు "శే-షేం్యద్రశర్యై క 

ఆయనలో కవిత్వ చమత్కారం వుంది; అనుభూతి ఎత్తులు లేవు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 


వీరి కవిత్వము నెక్కు_వగా నేను చదువలేదు. 
కుందుర్తి వ 


వచన కవితాదంగం ఆద్యులలో ఒక డుం 


క! 


తిథి: 
కవితా సంపన్నుడు. రాసింది తక్కు_వేకానీ వాసిలో ఎక్కువ, 
జా. సి, నారాయణ రెడ్డి _ 


ఆయన కవిత్వానికి వైచ్మిత్యమే ఆయున్ను. 


శ. డా. దాశరథి 2. 





డా. సి. నారాయణ రెడ్డి : 


పద్యం, గేయం, వచన గేయం - మూడింటినీ సమర్ధంగా నడిపిన 
అధునిక కవి. 


తీథీ: 

లేని ఆస్థానానికి ఉన్న ఒకే ఆలంకారం. క్రొత్త కవులలో పాతవాడు, 
కుందుర్తి: 

ఉద్యమ స్ఫూర్తితో కవిత రాసిన ఆవేశకవి. ఇప్పుడు వభుత్వ పక్షం 
అయినా మొదట్లో [పజల పశాన నిలిచినవాడు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 


దాశరథిగారు కొత్త పాతల మేలు కలయికతో కూడిన ఛందో బద్ధమైన 
మపహాకావ్యములు [వాసినచో బాగుండునని నే ననుకౌనుచున్నాను. 
గుంటూరు శషం(దశర్య : 

మనోహర పద్య కవితా శిల్పి. పద్య శిల్ప మయ |బహ్మ 1 
ణా. వేదుల సూర్యనారాయణశర్య : 

ఈతనిది గేయ కవితర్రైనప్పటికీ వచనం సొం[పదాయ ధోరణిని నడిచి 
నడి. విషయ నిరూపణలో సాంపవాయక పద్దతి, భాషా విషయంలో ఆధునిక 
పద్ధతి ఈతనిలో కలగలుపుగా కనిపిస్తాయి. ఇటు [ప్రాచీన ఆటు నవీన కవితాభి 


మానులకు ఇతడు మితుడుగా కన్చిసాడు. ఇతని కవిత పది కాలాలపాటు నిల 
బడడిగా ఉంటుందని చెప్పవచ్చు. 


7 


న్‌ విశ్వానాథ సత్యనారాయణ వ 








డా. దివాకర్ల వేంకటావధాని : 
విశ్వనాథవారు పలువురు పూర్వకవుల కవితా గుణములు ఏకత పుంజీభ 
వంచిన మహాకవులు. 


కుందు ర్తి క 

ఆధునిక యుగంలోని (కాలవాచకంగా) సంప్రదాయ కవుల్లో అద్వి 
తీయుడు. అది కవితయం సరసన నిలుపదగినవాడు. పద్య రచనా (స్మకియలో 
ఆయనకు తెలియని మెళకువలు లేవు అక్షరాలా మహాకవి. 
తీఠీ: 

20వ శతాబ్దపు నన్నయభట్టు. వాది రామాయణం కాదు కిన్నెరసాని 


పాటలు నాకు చాలా యిష్టం. 


డా. సి. నారాయణరెడ్డి : 
ఆ శ కికి వేయి పడగలు-అంతేే 
వావ 


డాం వేదుల సూర్యనారాయణశర్య : 

ఈతడు కవితా వాహినులన్నిటిని తనలో చేర్చుకున్న మవోగఖీర 
సాగరమూ రి. సాంపదాయ కవితలోని అన్ని [ప/క్రీయలు ఆతని రామాయణ 
కల్పవృతంలో చూడవచ్చును. కిన్నెరసాని పాటల్లో మహోజ్జ్వలమైన దావ. 
కత కన్పిస్తుంది. ఆతని వచన శైలి ఒక (పత్యేక విశిష్టతను సంతరించు 
కుంది. శైలి శుద్ద |గాంధికమైనను వ్యావహారికమా ! అని అనిపించును. 
సంస్కృతములో వలె క్రియాపదములు చివరనకాక, మొదటిలో (పయో 
గించడంలో ఒక నూత్నత తెలియబరుస్తుంది. ఇన్ని |వ,కియలు ఒకరిలోనే 
కన్సించుట లుకు. విశ్వనాథలో నే నంభవించింది. 


10. (శ్రీ శ్రీ వు 
డా. సిం నారాయణరెడ్డి £ 
అభ్యుదయ కవిత్వానికి యుగకర్త, 


79 

శి డీ: 

ఈ శతాబ్దానికి పర్యాయపదం. కవితా సృష్టికి పరికోధన కేందం. 
కుందు_ర్ర్‌ః 

యుగకర్త. మహో శాక్రకుడు. వై చిత్ర పసియుడు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 

మహా(పస్థానము నే నన్నోమార్జ్డు చదివితిని. ఆయన (ప్రతిభ నా కాళ్ళ 
రము కలించినడి. 

a 
గుంటూరు శేషేంద్రశర్మ : 

అభ్యుదయ కవిత్వోద్యమం విన్పష్ట రూపురేఖలు పొందటానికి కర్తః 
కవిగా సామాన్యుడు, వ్యక్తిగా అవకాశ వాది. (పజల్లో అజ్ఞానం, విద్యావంతుల్లో 
అవినీతి కలిసి కల్పించిన సాహిత్య స్థానాన్ని అనుభవిస్తున్న గొప్ప తెలుగు 
'అదృష్టవంతుడు. 
నార 'వేంక పేశ్వారరావు : 

ne) 

శ్రీ అంటే నానార్ధాలున్నాయి; లక్మి మొదలు విషం వరకు, తీ శీ 

అం టే మ్మాతం ౬ కే అర్థం _ ఆది విప్రవాత్మక కవిత్వం, 


22. కాళోజీ :__ 





గుంటూరు 'శేకషేందళర్మ క 

తెలంగాణా శ్రీ శ్రీ ఆనడంలో ఆతిశయో కిలేదు, 
ణా. దివాకర్ల చేంకటావధాని: 

ఏరు సులభముగా, నూటిగా చెప్పగల (పజాకవి, 
కుందు రి క 

[పజాకవి. తెలుగు వలుకుబడి తెలిసినవాడు. 


తీతు: 
మన వేమన, మన గొడవంకా అతని గొడవ. 


80: 


డా. స్‌. నారాయణ రెడ్డి వి 
ఆయన *గాడవికు ఆవేదన జీవం. ఆధిషేసం రూపరా. 


12. గుంటూరు శేషేం(ద్రశర్య్మ ౩- 





డా. సి, నారాయణరెడ్డి వ 

పద్యంలో శిరసె_త్తి వచన కవితలో విహరిస్తున్న లలిత భావుకుడు. 
అతి: 

కవ సేనానాయకుడు. కాసీ ఆతని సెన్యం శాల్వేషన్‌ ఆర్మీలాంటిది-= 
చెప్పుకోదగ్గ కవ, 
కుందుర్తి వ్‌ 

అభినవ భావకవి. 
డా. దివాకర్ల వేంకటావధాని : 


శర్మగారు |పతిభా వ్యుత్పత్తులకు తగిన ఛండోబద్ధమైన గొప్ప కవిత్వము: 
చెప్పగల కవి. ఆయన వేరు మార్గము ననుసరించు చున్నారని నే ననుకొను 
చున్నాను. 


గుంటూరు శేషేంద్రశర్మ : 
నేను కవినికాను, కఠోర [వతాన్నీ, వ్య క్తినికాను ఉద్యమాన్నిం 


9, సర్‌, సి. అర్‌. రెడ్డి క్‌ 





గుంటూరు శేషేంద్రశర్మ ; 
ఆం[ధ మవోపురుషులలో ఒకడు - మహామేధోవ్‌ం 


డా. దివాకర్ల వేంకటావధాని : 


వీరి కవిత్వమున “ముసలమ్మ మరణము" ఒక్కటే నేను చదిపత్‌నిం 
అందలి భావము నూత్నము, భాష కవితయము నాటిది. 


క్ర! 
కుందుర్తి: 


ఈ జావీకాలో ఈయనెందుకు? విమర్శలో కొ తపుంతలు తొక్కినాడనా? 


తీ ఠీ: 
ఆధునిక విమర్శకు మార్గదర్శకుడు. ఎన్నో దురభి పాయాలను తూర్చార 
బట్టిన వాడు. 


డా. సి. నారాయణరెడ్డి : 


ఆధునిక తలుగు సాహిత్య విమర్శకు పాదులు వేసిన విజ్ఞ రసజ్ఞుడు. 


14 పుట్టపర్తి నారాయకణొచార్యులు ౩ 





డా. సిం నారాయణ రెడ్డి క 

కవిత్వాన్ని, పాండిత్యాస్నీ కలగలిపి ఆపోశనంపట్టిన ఆగస్తుడు. 
శీ శీ: 

కవి పండితుడు; పండితకది. రాయలసీమ _పసాడించిన రత్నం. 
కుందు_ర్తి వి 

చాలా భాగం సం[(పదాయ (పీయుడు, 
డా, డివాకర్ల వేంకటావధాని : 

గేయమును, పద్యమును సమముగా నడసగల [పతిభా వంతుడై న 
మహాకవి, 
గుంటూరు "శే-షేయ్యదశర్య క 


గొప్పకవి. గొప్ప విద్వాంసుడు. అన్నిటికంటె మించి మానవత్యం 
తొణికిసలాడే మహావ్య క్రి. 


(11) 


82 


15. రాయ(పోలు 2 





డా. దివాకర్ల వేంకటావధాని : 


ఆధునిక కవిత్వమునకు ఆచార్యులు. చివ్నవై నను ఆయన కావ్యములు 
నాకు మనోహరములుగా నుండును. 


కుందుర్తి : 


fe 
౮ 

గై 
క్‌ 


భావ కవితాచార్యుడు క కోసం వంచు 


భావ కవిత్వానికి _ప్రపితామహుడు. మరచిపోయిన తెలుగుతనాన్ని మళీ? 
జ్ఞాపకం చేసినవాడు. 


డా, సి, నారాయణ రెడ్డి z 


భావ కవిశ్యంలోని అన్ని శాఖలకూ ఆచా రుదు 
గుంటూరు శేషేంద్రశర్మ : 


పీరిగొంతు జడకు పారంపదిక వంగణాగము (బద్దలు జసి, “_సిద్దాభిధా 
వ్యతిరేకిణి విచిత్తై 9 వాభిదాో సరరంతో “వి దస్హు భంగి భణితి తో ఒక 
నూతన [ప్రవంచ ద్వారాలవై ష్పు ఆం([ధావశ; మ హ్యానించి ఎంచి, రాయప్రోలు 
తొలకరి ఉపమలు తెలుగు నేలమీద వెదజల్లిన రాగ రాగి-ఎలో తదిసి తెలుగు 
కవిత్వ భాషా స్వరూపమే మారిపోయింది. ఆరగ సే ప్పి ంచిన ఎం|దశాలిక 
రచనా పపంచం తత్పూర్వుం తెలుగుతో లేదు. ఆలాంటి వ 
వైఖరి తత్పూర్య కాలానికి పూర్తిగా ఆవపతిచితం 

తన లేఖినిని ఒక మం[తదండంలా [పయోగెంచి నారాడోణ వంపహార 
భాషని అత్యంత సమ్మో హాక సాహిత్య భాషగా ఎలా మారా చూస్తే, ఈ 
మహా పురువుడు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం ౮ ఖ్‌ 
కుని కూర్చోవున్న సాక్షాత్తు చతుర ఖ కువ 


రా తు 
వా! మ మ దిదరం వమిపాముం 
kJ న 


17 (A) ఆరు(ద: 
మీరు వేసిన ఈ పెద్దపశ్నకి నమా దానంగా నా 


88 


ఆధునిక యుగంలోని కొన్ని అధ్యా యాలను ఇప్పుడే రాయమంటున్నారు. ఇది 
భావ్యం కాదు. 


ఐతే ఒక్క.మాట మాతం చెప్పాలి గురజాడ ఆధునిక సాహిత్యాన్ని 
సృష్టి, సీ. ఆర్‌. రెడ్డి ఆధునిక కవితా దృక్పథాన్ని మనకి వివరించాడు, 


నేనుతప్ప మీరిచ్చిన పేర్లలో అంతా వారి వారి రంగాలలో గొప్పవారు, 
య 


17, (B) భావ కవిత్వం, దిగంబర కవిత్వం, ఆభ్యుదయ కవిత్వం-- 
నేటి రచయితులు.-వారి రచనలు, సాహిత్య హగ్‌ కళతో 
(వపచార సాధనాల పొత్ర- 
Pm అభిప్రాయం ఖచ్చితంగా చెప్పండి లేడా 
విమర్శించండి. 


డా. దాశరథి: 

ఏమీ (వా యలేనుం 
ఆరు(ద స 

[ప్రచార సాధనాలు సాహిత్య విస్తరణకు చాలా ఆవనరం. ఘంటసోల 
పాడక పోతే కరుణశ్ర్రి పద్యాలకు అంత (ప్రచారం వచ్చి వుండేదికాదు. సాహిత్యా 
నికి [గామఫోను రికార్డులు కూడా ఒక (_వచార సాధనమన్నది యీ విషయంలో 
లిక రికార్డు. 


నేటి రచయితుల్లో కొంతమంది తమ విలక్షణత్వం, (పత్యేకత రుజువు 
చేసుకుంటున్నారు. 


గుంటూరు శేషం దళర్మ వ్‌ 


రాయ్యపోలు అభినవ కవితాయుగ మహా వాహినికి మూల (సోతన్సుగా 
ఎక్కడో హిమాలయ శృంగ సీమల్లో అమలిన వినీలాకాశాల ఒడిలో మంచు 
శిలల్లో, పూల భూముల్లో, అరుదైన వాయు కెరటాల్లో, దిలదిల (సవించే సొన 


84 


ఆయిన గంగో(తి అయితే నండూరి, జాషువా కృష్ణకళాసన్రీ (విశ్వనాథ) లు 
అందులో నించి పుట్టి, పాయలై పారిన ఉపనదులు. నండూరి, జాషువా లిద్దరూ 
రాయపోలు అనే స్వచ్చ నీడల జల [(సోతస్సు తరగల్లో జలకొలాడే రెండు 
రంగుల చేపలు. ఈ ఇద్దరూ ఆభినవకవితకు ఆయుర్వేద మహిమనిచ్చిన అశ్వనీ 
దేవతలు. ఇక విశ్వనాథ మాతం శృంగార వీథి, ఆం(ధ పశ స్తి, ఆంధ 
బుతువులు అనే రచనల్లో అభినవ కవితాకాఖో కోకిలల్లో ఒక కోకిలగా గొంతెత్తి, 
మానా్వంమి, కుమారాభు,ద యము [పభ్చతి రచనల ద్వారా [కమశ:ః రామాయణ 
కల్పవృజము చేరే సరికి_ఆయన భావ కవిత్వమనే ఒక మహా రమణీయ సృష్ట 
రాశిని చాపగాచుట్టి మోసుకుపోయి పూర్వ కవిత్వాంభోధిలో విసిరి పారేసిన 
సంహారక్రర్రగా రెదావతారమూర్తిగా ఛాసిస్తాడు, విశ్వనాథ తర్వాత భావ 
కవిత్వం లేదు; భస్మ మైపోయింది. నేటి రచయి తుల రచనలు అశేష ,పజానీకం 
చదువుతున్నారు, కానీ వాటిలో గుణం అంతగాలేదన్న అపపథ కూడా వుంది* 
వాసిరెడ్డి సీతాదేవి నా అభిమాన రచయి తి. 


జ దివాకర్ల వేంకటావధాని : 
దిగంబర కవిత్వము నే నెక్కు.వగా చదువలేదు. అభ్యుదయ కవిత్వము 

నందలి భావములు నా కిస్ట మేకాని వ్య క్రీకరణము వై ముఖ్యము కలిగించుచున్నది. 
రచయ్యితుల రచనలు నేనేమియు చదువకేదు. రేడియో, పతికలు, 

సాహిత్య |పచారమున కంటె వ్యక్తి |పచారమున కక్కుువ తోడ్పడుచున్నవి. 

డా. సి నారాయణరెడ్డి : 

భావ కవిత్వం :-- _పబంధ పంజరం నుంచి విడివడి వస్తువులో, భావంలో, 
పద [ప్రయోగంలో కొత్త రక్కులు తొడుక్కున్న కవితా [ప కియ. 

దిగంబర కవిత్వం :- అప్పటికి అవసరవమనిపించిన “వాక్‌” పొయ్యిటేని, “జోక్‌ 9 
వపొయ్యిటీని రెండు చేతులతో గుప్పించి, తెర మరుగై పోయిన విచిత్ర 
కవితా పక్రియ, 

అభ్యుదయ కవిత్వం :-- సామ్యవాదాన్ని సాధ్యమైనంత నూటిగా [పబోధించిన 

చేట రచయితులు, వారి రచనలు ;-- స్థూలంగా చెబితే, సాహిత్యాన్ని నవలల 
రూపంలో అసంఖ్యాక పాఠకులు చదవటానికి దోహదం చేసినవారు. 


రితి 


పచారసా ధనాలు ;-- నాటిక, కవిత, కథానిక, నవల, విమర్శ. ఈ పక్రియ 
లన్నిటికీ సముచిత స్థానం కల్పిస్తున్న వేదికలు. 


తీ ఠీ: 
భావ కవిత్వం Upper Middle Class, దిగంబర కవిత్వం Lumpen 
Ploletarian, అభ్యుదయ కవిత్వం iower Middle Class. 


నేటి రచయ్యితులు . వారి రచనలు ౩-- వీనాదేఏ, రంగనాయకమ్మ. వాసిరెడ్డి 
సీతాదేవి = ఏ రచయితకు తీసిపోని వారు. ఈ ముగ్గురిలోను నేను చెప్పిన 
నిబద్దత వుంది. 
1వచార సాధనాలు ౩ నేటి పచార సాధనాలు బూర్జువా సాహిత్యాన్నే గో 
స్తున్నాయి ఒక వ[తికలలో మాతమే 'సృజనీ వంటివి పాఠకులలో 
త్‌ 


ఆలోచనని రేకె తిస్తున్నాలి. 


కుందు రి: 

భావ కవిత్వం సంప్రదాయ కవిత్వానికి తోక మ్మాతమే. ఆశించిన 
నవ్యత్వం రాలేదు. ఆన్నీ పూర్వ [పమాణాలనే ఆదరించింది. అందుకే 25 
సంవత్సరాల్లోనే వెనుకడుగువేసింది. అభ్యుదయ కపిత్వం నిజమైన కవిత్వం, 
_వజాదృష్టితో రాసే కవిత్వం. దిగంబర కవిత కసిని తీవంగా |పకటించింది, 
౬ఒక ఊపు వూపింది, 

నేటి రచయ్యితుల నవలలు నే నెక్కువగా చదవలేదు. ఒక రిద్దరూ 
మినహా మిగిలిన వారందరూ సినిమాదృష్టితో రాస్తున్నట్టుగా వుంది. వీరి నవలలను 
గురించి తక్కువ స్థాయిలొ వున్నాయని రచయితలు అంటుంటారు. కాని ఏదో 
రకంగా యింతమంది శ్రీలు రంగంలో [ప వెశించి, విజృంభించి రాసూవుండడం౦ 
మంచిదే. దీనిలో మాతం మగవారి మనోపలీ ఎందుకు? 


17. (6 ఈ (కింది రచనల్ని గురించి మీ అభిప్రాయం ఖచ్చి 
తంగా చెప్పండి లేదా విమర్శించండి : 


1. ఏకాంత సేవ .-- 
గుంటూరు "శేషేంద్రశర్మ ; 
దీనిలో శబ్ద మాధుర్యం వుంది. భావన సుకుమారం. 


56 


డా. సి, నారాయణ రెడ్డే 8 
రికీ, భక్తికి వంతెన వేసిన భావగీతం. 


తి తీ: 
కవితా జలపాతం 
రి కష్ట కమల క 
తీఠతీ: 
కవిత్వంలో కథానిక 


డా. సి. నారాయణరెడ్డి క 
విషాదాన్ని రసాత్మకంగా రూపొందించిన కావ్యర్క 
డా. దివాకర్ల వేంకటావధాని : 
చక్కని కావ్యము. 
గుంటూరు శేషేంద్రశర్మ : 
అపూర్వ శళబ్దావళితోపాటు ఒక అపూర్వ భావనా (పపంచాన్ని సృష్టించిన 


కావ్యం. 


తం త్యమేవా౭.హాం:. 





గుంటూరు "శేషేంద్రశర్మ థ్‌ 

దీన్ని సాహిత్యంలో కవిత్య వర్షపు చుక్క. పడని కరువు [పొంతంగా 
బెప్పాలిం 
జం సిం నొరాయణ రెడ్డీ | 

ఆద్యంతం చమత్కారాన్ని, కొ_త్తదనాస్న నంపుకున్న కవతావయాగం. 


తీ తీ: 
నిప్పులు చీందే నిరాశావాదం 


8 


జకరిందు ది; 


tn) 


టెక్నిక్‌ వచ్చి యితర కవితా లక్షణాలన్నిటినీ మింగేసిన పరిస్థితి. ఇడ 
నాకు నచ్చదు. 





జన జీవితపు Still Photography. 
తా. సీ, నారాయణరెడ్డి : 
మరెన్నో కవితా |పస్థానాలకు దారి తీసిన తొలి గర్జన, 
గతి ఢి (a 
ణా. దివాకర్ల "వేంకటావధాని ; 
నాకు చాల నచ్చినది. 
శుంటూదు "శేషేంద్రశర్మ ఫ్‌ 


అభ్యుదయ కవిత్వానికి జెండా. 


భి. రామాయణ కల్ప వృక్షము ee 





చుంటూరు "శేషేంద్రశర్మ : 
కవితా సరస్వతి బహు భంగిమల్లో ముస్తాబు చేసుకుని నర్తించిన 
నాట్య భూమి 


డా. దివాకర్ల వేంకటావధాని : 
ఇటువంటి కావ్య మెప్పుడో కాని పుట్టడు. 
డా. సి. నారాయణ రెడ్డి : 
రామ కథలోని జీవ లక్షణాన్ని విశ్చేషించిన మహాకావ్యం. 


తీత: 
ఒక గొప్ప తెలుగు నవజ, 


88 
కుందుర్తి : 
సంపదాయ కవిత్వంలో శిఖరం వంటిది. తిక్కన తర్వాత విళశ్వనాథే. 


6. ఎంకి పాటలు ౩. 





డా. నాళరథి ; 
నాకు వాం క్రూ ఇప రాం 
డు 
తీత: 
పాటక జనుల భావ కవిత్వం. 
డా. సి. నారాయణ డ్డి క్‌ 
యాస మాటల్లో కవిత్వం రాశి పోసిన రసకణికలుం 


డా. దివాకర్ల వేంకటావధాని : 

ఆధునిక గేయ |పబంధము. 
గుంటూరు శే షేం్యద్రశర్య : 

భావ కవిత్వ జగత్తుకు చెందిన కావ్యమాలలో మణిపూస. నండూర ఎంజీ 
పాటలు లేని భావ కవిత్వం ఆసమ్మగమై సత్య డారి|ద్యానికి గురి ఆవుతుంది. 


7_ వ[జా యుధం $ 





గుంటూరు "శేషేంద్రశర్మ ః 


అభ్యుదయ సాహిత్యయుగాన్ని శిల్పించిన మహా త్తర సాధన సంప త్తిలో 
ఇది ఒక టి. 


ణా. సీ. నారాయణ రెడ్డి | 


(పగతి శీల దృక్పథాన్ని |పబలంగో చాటిన గేయసంపుటిం 


శ్రీశ్రీ: 
తెలంగాణా పోరాటానీకి వ్యాఖ్యాన ౮. 


89 


శ ముత్యాల సరాలు 2. 





అథి: 
భావి కవిత్వానికి చూపుడు వేళ్లు, 


డా. సి. నారాయణ రెడ్డి : 


జీవిత సత్యాలను ముత్యాలను అందంగా, కత్తి ఆంచంత నిశితంగా 
వెలువరించిన వినూత్న _పయోగాలు. 
డా. దివాకర్ల వేంకటావధాని : 

మాతా ఛందస్సులో [వాయువారికి వర్మపదానము, 
గుంటూరు శేషేంద్రశర్మ క 


అభ్యుదయ దృక్పథ తేజో మండలం దర్శన మిస్తుంది. కవిత కిపు 
పాళ్ళు తక్కువ, 


9. మండే సూర్వుడు : 





గుంటూరు "శేషేంటద్రశర్య క 

నా నుఖ దుఃఖాల మేలా; నా అనుభూతుల తిరుచాల. కానీ నా డేశం-= 
నా [పజలు” లోనేనా స్వప్న జగత్తంతా పూర్ణావతారం హోండింది. 
డాం. సి. నారాయణరెడ్డి ? 

అనుభూతికీ, అభ్యుదయ భావనా రీతికీ గీసిన భావ చ్నిత్రాల సంపుటి. 
తీ ఠీ: 

శేషేం[ద సిలం. ఆవేశంలో ఆరాటం. 





అధర్మ నిధనాని కి, 
(12) 


90 


డొ. స సారాయణ రెడ్డె : 
ఆత్మ వాదం అనువాదం కలగలిపిన మరో సృష్ట 


గుంటూరు శేషేంద్రశర్మ క 
ఇందులో ఖడ్గమూ లేదు సృష్షి లేదు. 


11. గుడిసెలు కాలిపోతున్నాయి నా 





ఊచుందూరు శషిందశర్య్మ : 

మానవీయ దృక్పథం స్పందిస్తున్న రచన, 
డా. సి, నారాయణరెడ్డి : 

ఆభి పాయ త్నీవత్మ ఆర్ష భావుకత సపెనవేసుకుస్న కవితలు. 
తీఠీ: 

కమూడిద మిగుల్తుంది. 


18. వ్య_క్తినిబట్టి గాని, (ప_డ్రియనుబట్టి గాని ఆధునిక సాహిత్యాన్ని 
వరిశీలి నే అసందిగంగా వుంది కాబటి దీనికి మీరేదెనా 
ద [జా లు యా 
పేరు సూచినారా 2 
ణా. దాశరథి: 
“అభ్యుదయ యుగం” అవవచ్చు. 
ఆరు(ద్ర : 
ఆధునిక సాహిత్యంలో అసందిగ్గత నాకేమీ కనిపించటం లేదు, నేను 
చూడంది ఎదైనా వుంటే ఆ “అనందిగ్దత యుగ" లక్షణం కావచ్చు. 
కుందు ర్తి క 


నాలాంటివారి జవాబులు చాలా వస్తాయి గదా. ఆన్నీ చదివి మీరే ఎమెనా 


91 


తీఠీ: 
విషయం తెలిసిన విమర్శకులతో పాటు నేను కూడా ఆధునిక 
సాహిత్యాన్ని “శ్రీ శ్రీ యుగం" ఆనమంటున్నాను. 


[0] 


ణా. స. నారాయణ రెడ్డ : 


కవిత్యం ఎప్పటి కప్పుడు కొ త్రదనాన్ని కోరుకొంటుంది. ఆ అన్వేషణలో 
సాగుతున్న కవిత్వమే ఆధునిక కవిత్వం. వ్యక్తిని బట్టి, [పకియను బట్టి 
సమకాలీన కవిత్వాన్ని బేరీజు వేయడం ఎప్పుడూ ఉన్నదే. దాన్ని ఎలాకాదనేది? 
ఆది అలా ఉంటూనే = నేటి కవిత్వాన్ని ౬కే పేరుతో పిలవ మందే ఈ 
“ఆధునిక కవిత్వం” అనే ఆంటాను ; మళ్టీ మళ్లీ. 


ణా. దివాకర్ల "వేంకటావధాని : 


ఆన్ని లతణములు సరిపోవునట్టగా వేరు సూచించుట చాల కష్టము. 
లు పేరై నను పాక్షికముగ నే ఉండును. కానీ దినిని “ న్చేచ్చా కవితా యుగము” 
ఆన వచ్చును. 


గుంటూరు తశేషేం (దశర్యొ: 


సాహిత్యయుగ విభజన మొదట సాహిత్య కళాను సారంగా చెయ్య 
బడాలి. రెండవది సాహిత్యంలో సామయికంగా మారే సామాజిక, ఆర్ధిక, 
విలువల (పాధాన్యాన్ని విభజన చేసే పద్ధతి, జరిగే చర్చలు, తత్సంబధమైన 
వ్యవవారమంతా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లొ కూలంకష పరిశీలనకు, 
చర్చకు వసాయి. కనక సాహిత్మక్టి విభజన సందర్భంలో మళ్లీ ఆన్య రంగాలకు 
సంబంధించిన విషయ పాధాన్యాన్ని సాహిత్యరంగం మీద రుద్దటం అంత 
సమంజసంగా కనిపించదు. సామాజిక, ఆర్థిక విలువల మార్పులు సాహిత్యంలో 
తెచ్చిన కళాత్మక మార్పుల్ని ఆధారం చేనుకుని మాత్రమే సాహిత్య విభజన 
చేయటం సహేతుక మవుతుంది, 


అట్లా చూస్తే తెలుగు సాహిత్యాన్ని చెయ్యవలసిన శాస్రాయ విభజన : 
1. వాచ్యార్థ [ప్రధాన యుగం (నన్నయ నుంచి తిరుపతి కవుల వరకు 
2 లత్షణార్ధ [పథాన యుగం (రాయప్రోలు నుంచి కరుణ(శ్రి వరకు) 
8. ద్వితీయ వాచ్యార్థ [పధాన యుగం (శ్రీ శ్రీ నుంచి కుందుర్తి వరకు) 


రప 


జీ. ద్వితీ య లకణార్జ [ప్రధాన యుగం. ( కే షేందతో [1పారంభించి 
ఇప్పుడు నడుస్తున్న కవి సేన యుగం వరకు) 


కానీ స్థూలంగా రాయప్రోలు నుంచి యీనాటి వరకు ఆధునిక యుగమనే 
అనుకోవాలి. (చూ. కవిసేన మేనిఫెస్టో _ పేజి 282) 
డా. వేదుల సూర్యనారాయణ శర్మ : 


అసందిగ్లంగా ఉందన్నారు కాబట్టి కరు నూచించు ఆవశ్యకత నాకు 
కనిపించడం లేదు. 


(శీ రాయప్రోలు సుబ్బారావుగారి అభి(ప్రాయాలు 
ఆధునిక కవిత్యం గురించి : 





ఆధునిక కవిత్వం వేరు -- నేను మొదలు పెట్టిన అభినవ కవిత్వం వేరు, 
రస స్వరూపం. ఛందో సిర్వహణలో తేడా వుంది. పంచాగ్నుల ఆదినారాయణ 
కాస్రి గారు బర్హంపూర్‌లో “అభినవ పండిత సభి అని పేరు పెట్టి ఓ సభ 
జరిపించారు. దాంతో 'ఆభివవ కవిత్వం అని నేనో కొత్త దారి తొక్కాను. 
రెండో సభ తాజనుండిలో జరిగింది -- నేను వెళ్లాను. కానీ చాలా భయ 
పడ్డాను, ఎందుకంటే -- అక్కడ ఇతర పండితులకి తాటాకులు క క్షువారు. 
చిలకమర్తి వారు వచ్చిన తర్వాత అది పోయింది. అభినవ కవిత్వం వచ్చిన 
తర్వాత “రనో వె సః” అనేది మళ్లీ బయటకి వచ్చిందన్నారందరూ. 


స్వయ కవిత్వ సిదాంతం గురించి: 
ర ఆ స 





నా కవిత్వం = (కుతి, స్మృతి, కృడొ=-సంగమం. భాందసం వదలి పెట్టి 
రమణీయార్జాలతో, పహ్హాదైక మయిన కావ్యమంటూ రానుకు పోయాను. నేను 
[తోవ తప్పాను. ఓక విలక్షణత కోసం తపించాను. 


ముట్నూరి వారు నా “తృణ కంకణం” మీద ఎనిమిది కాలంల ఆర్టికల్‌ 
రాశారు. అందులో జర్మన్‌, ఇంగ్లీషు, సంన్ముత బాషా కవిత్వాల కలగూర 
గంపగా వుందని, ఈ కవిత్వం Higher Poetry కి (తోవ తీస్తుందని, 
ఇందులో శజ్దార్ధాల కంచె భావార్యాన్ని ఆర్థం చేనుకోవాలని రాశాడు. అంతే 
కాదు “(పేనుకు [పధానస్తాన మిస్తాడితి డని కూడా రాశాడు. రామచంద 


శ్రికి 


భుధేం[ద లా నేను (పేమకే పాధాన్యం ఇచ్చాను ఈ (పేమని ఎంత వరక 
తీనుకుపోయానం టే - “పూర్ణమదః పూర్ణమిదం” అన్న వేద వాక్యాన్ని *పేమ 
మద 8 _(పేమమిదంి ఆని అన్నాను. అదలా వుంచండి. సద్యః పరనివృతి -- 
అంటే కేవలం ఆనందం కాదు. ఒక కవిత్వంలో మనం గహించటానికి ఏమైనా 
వుందా ? అన్నదే పశ్న. ఆ ఆన్వేషణే నా తత్త్వం, మానవతా వాదం శుచిగా 
వుండాలన్నది నా సిద్దాంతం. ఏ కవిత్వ మైనా అంతే. 


ఆధునికుల చి_త్తశుద్దిని గురించి : 





మోడరన్‌ ఇన్టలెక్స్‌ ఎంత కీన్‌ గా వుందో ఆంత ఓవీక లేదు. ఇడి తప్పు 
కావచ్చు. అంతేకాదు వీళ్ల బురలో [స్కూ లూజై పోయింది. గట్టిగా బిగించే 
వాడు లేడు. 


ఆధునిక కవితా ధోరణుల పరిపుష్టత గురించి : 





సమాజంలో ద్ర పురుషులు నవ్వుతూ, |తున్లతూ మాట్లాడటానికి వీలే 
కుండా సెక్సు వచ్చింది. దాన్ని ఆరికట్టడానికి చూశాను. కావ్యరసం - నిమ్మ 
పండు, మామిడిపండు రసం వంటిది కాదు, వస్తు జన్యం కాడు. దాన్ని నేను 
“అవ్య క్షి మన్నాను. వేదంలో గాయ తిని “జో తిః రసోఒ మృతం బ్రహ్మా” 
ఆన్న దే నేనూ గహించాను. ఆ రసానికి విలువిచ్చాను. దేనికైనా ఒక 
ఆధారం ఉండాలి కదా! ఇప్పు డే గొడవా లేదు. వది తోస్తే ఆది ! నిజానికి 
ఆనుభూతి లేకపోతే కవిత్వం కాదు. అదీ లేదు -- ఇంక పరిపుష్టి ఏమిటి? 


జొచిత్యాన్నిి గురించి :ః 





కవి అన్నవాడు దేన్నయినా చెప్పవచ్చు. ఐతే ఎలా? అన్నదే _పళ్న. 
బెజవాడ గోపాలరెడ్డి తండి, కట్టమంచి రామలింగారెడ్డి "కచ కుచాలు లేకుండా 
శృంగార రసాన్ని పోషించిన వాడివి సీ వొక్కాడివే” అన్నారు. నా [పయత్నం 
కూడా అదే, ఒక్క_ విషయం చూడండి | శృంగారం (స్రీ పురుమలకి మూత 
స్థానాల్లో పెట్టాడ; ఆత్యంత అసహ్యకరమైన స్థానాలు - కానీ అక్కడ ఏం 
చేశాడం టే_ఇవన్నీ అక్షడ అపుడు మర్చిపోయే ఏర్పాటు చేశాడు. ఆంతేకాదు, 
“తస్య పరమాతాష్ట వ్యవస్థితః "= అలాంటి శృంగార భావా'న్నే “ఆశరీరగంగాి” 
ఆన్నారు. దీనికే వేదంలో శారీర మీమాంస అనిపేరు పెట్టారు. సృషిలో గాసీ 


4 


కవితానృష్టిలోగాని యీ విషయాన్ని (గహాస్తే బాలు. మిగిలిన జుగుప్స లన్నీ 
యీ దర్శనంలో లీనమైపోతాయి. 
ప్రాచీన సాహిత్య పరిచయాన్ని గురించి : 

ఆధునికులకు |పాపీన సాహిత్యాన్ని తెలుసుకోక పోవటం = కన్న తల్లి 
దంగడుల్ని వదలి పెట్టటం లాంటిది. కాళిదాసంతటి వాడు “జగతః పితరౌ 
వందే" అన్నాడు. ఈ_స్టటిక్స్‌, ఎరోటిక్స్‌ -ల్ని గురించి మా గురుదేవుడు 
రవీం|దనాథ ఠాగూరు మాకు చాలాసొర్లు చెప్పాడు; మేమా [తోవలో పడ 
కూడదని, కాదంబరి వచ్చి శృంగారం - అదంతా ఈ_స్పటిక్ళు లోంచి 





వచ్చింది ఆజా పట్టలేదు. 
వచన కవిత్వాన్ని గురించి ః 


వచన కవిత్వం మీద నా అభిప్రాయం అడగొద్దు. ఆది నేను ఫాలో 
కాలేదు. ఆధునిక కవిత్వం -- itis Mంre comprehensive. ఒక్కమాట. 
శ్రీ అ గొప్పవాడు. అతనితో శా కంత పరిచయము లేదు. నా (ఫెండు ఎంకి 
పాటల సుబ్బారావు కి అతనితో సన్నిహితం, శ్రీ శ్రీ కవిత్వం యొక్క కొస 
లైనా అందుకో గలిగారా యీ రాసే వాళ్లంతా = అందకుంటే బాగుంటుంది. 





కవిత్వంతో శిల్పాన్ని గురించి : 


కవితా శిల్ప మంటే. ఇదిగో శాకుంతలం చూడం౦డ్రి:= మీకే తెలుస్తుండి 
శిల్పమనేది భావాన్ని బట్టి ఆఖరుకి నిలుస్తుంది. విళశ్వామితుడు మహర్షి, కుల 
పతి _. మేనక దేవత. దేవతలకి free [0౪౭ వుంది, దాంపత్యం లేదు. ఉంటే 
బిడ్డలు పుట్టి వుందురు. ఈ free love మనకి కూడా ఉపనిష త్తుల కాలంలో 
వుంది. జాబాలి కథ చూడండి. కాబట్టి శ్రీ పురుషులకి ఒకానొక దశయందు 
6న్ర ర్రుభ్రాపేక్ష' అనేది కల్గుతుందిం దాన్ని వకాంత౦గా, రహస్యంగా 
పవిత్రంగా, = శకుంతల - దుళ్యంతుల విషయంలో కూడా కాళదాను చెప్పాడు. 
ఆదే శిల్పం. ఈ కవిత్వ శిల్పం శకుంతలను పంపించే టప్పుడు బైట పడింది. 
*శకుంతలేమ హృదయం సంనృష్ట ముత్కంఠయా” అన్నాడు, ఇక్కడ 
“ఉత్కంఠ” కబ్బాన్ని కాళిదాసు చాలా జ్యాగత్తగా వాడాడు. ఇది వేదన, 
శోకం, ఆర్పి. ఇదంతా కలిస్తే తన్మయత్వం. ఆలా కావ్య శిల్పం చూపెటాడు. 





ల 


మరో విషయం చూడండి : దుష్యంతుడు వచ్చి కణ్వాాశమంలో శకుంతల్న్ని 
చెయ్యరాని పని చేసి పోయాడు, దాన్ని వ విళ్వామి[తుడో, దుర్వాసుడో 
అయితే వాడి వంశం నాశనం చేసేవారు. కానీ శిమ్యలో కణ్వుడు “తపో 
సంయమనః” అన్నాడు. దాన్ని లాగితే సాంత్యనం దగ్గరకి వస్తుంది. ఆ శిల్ప 
రహస్యాన్ని (గహించాలి. 


భానుడు “వాసవద త్రిలో ప్రీ పురుషుల్ని ఒక శయ్యమీద వడుకో బెడ 
తాడు. “(పమదావనంి లో కూడా ఆంత పనీ చేశారు. ఆవిషయం చెపితే గానీ 
తెలియదు. ఆ రహన్య సౌందర్యమే శిల్పమంటే'. 


స్వేయ రచనల్ని గురించి జ్ఞాపకాలు : 





పది కాలాల పాటు నిల్చే పు సకం -- అంటే ఒక్క మాట. నౌ “రమ్యా 


Ot) 


లోకం గుదించి గిడుగు రామూ ర్తి “రమ్యాాలోకం వంటి పుస్తకం 


ఇంకోటుందా ? తెలుగులో వచ్చిందా ?” అన్నాడు. కాబట్టి కవిత్వ దృష్టిని 
బట్టి, భావాన్ని బట్టి నిల్చే ఆలాంటి సు స్తకం వుందా మరి | 


కట్టమంచి రామలింగారెడ్డిగారు సహృదయుల్లో చాలా గొప్పవారు. ఆయన 
నా “త్కణ కంకణం” చదివి “నీ తృణ కంకణం would be literature 
కై preface లాగా వుంది” అన్నాడు ఒకనాడు రెడ్డిగారు ోనీ పౌయి్యటిలో 


'ఫెన్టాస్టిక్‌ బూ్యూటి ఎలా వుంటుందో చెప్పు” అని అడిగారు. 


“కన్యకా మాలతికలు పుష్పించె 
రసీభవించె శుచి శృంగారమై 
చరాచరములు రాగిల్లై తరుణాపేతతో 
సయ్యాటలకై ఉయ్యాల లూగో 


ఆంటూ కొన్ని రాసి చూపెట్టాను. “శృంగార శుచి రుజ్జుల8” అన్నాడు 
అమరుడు, “రసీభవించె శుచి శృంగార మై” ఆలా రెడ్డిగారు తబ్బిబై్చై పోయాడు. 
రెడ్డి గారితో నా సంజంధం, భమిడిపాటి లాంటి వాళ్లు వేసిన [పశ్నలు, నా 
సమాధానాలూ నాకు మరుపురావు. చాలా జ్ఞాపకం లేవు -- కానీ “రాయ పోలు 
నాహసించి చెపాడు” అన్నారందరూ. 


ఐతే ఒక్కవిషయం వుంది 

“కడిగిన కస్తురి పాతిక 

నుడిగిన పరిమళము వన్నె--” అన్న “స్వవ్నకుమారం” 
లో misticism న్నంది, “రూపనవనీతం' లో అఆటూ--ఇటూ తేల్చుకో లేని 
ఆవ్యవస్థవుంది. నా లోపాలు నేనే చెప్తున్నాను. ఏంచెయ్యాలో తోచలేదప్పుదు 


సం 'దే శాన్ని గురించి? 





సందేశం ఇచ్చే ఆ ర్లత నాకు లేదు. ఐతే ఒకటుంది. ఆ(శమ జీవితం 
ఎంతమార్పు తెస్తుందో నాకు తెలును, కాబట్టి కవికి (వశాంతత కావాలి, ఇప్పుడు 
ఆది లేదు-అందుకే యీ తొందరపాట్లూ, తప్పులూను. 








నీకు తెలియదూ ? నా నోటమ్మట ఎందుకు చెవ్పిస్తావ్‌? నేనే మార్గ 
దర్శకుణ్ణని ఆనాటి వాళ్ళంతా అన్నారు. 


ఆధునికయుగానికి పేరు గురించి. 





దీనికి *'అభినవ కవితా యుగం" అనిపేరు పెట్టుకో వచ్చును, ఆ నవతళ 
మెడోఆందు లోనే చూడవచ్చును. ఏమంటారు ?. 


త్ర 


